వేదాంతదేశిక (SASS 


(సంస్కృతాంధ్ర వ్యాఖ్యల సమాహారము) 


సాధన [గ్రంథ మండలి, తెనాలి. 


వెల: రూ. 15/- 


4. RmReotAllo 


8 


, 4" 
శ్రీమతే రామానుజాయ నమః 


అం ౮ ౧ 


వేదాంతదేశిక ప్రణీతమ్‌ 


(సంస్కృతాంధ్ర వ్యాఖ్యల సమాహారము) 


(ప్రకాశకులు 


సాధన గ్రంథ మండలి, తెనాలి. 


ONALOAMA 4 
UU 
గరుడ దండక; - వేదాంత దేశిక ప్రణీతమ్‌ 
సంస్కృతాంధ్ర వ్యాఖ్యల సమాహారము = 
ఆంధ్ర (ప్రతిపదార్థ తాత్పర్య విపుల వివరణ - 
ఈ.ఏ. శింగరాచార్యులు 
18-3-58/7, శాంతినగర్‌ 
కె.టి. రోడ్‌, తిరుపతి - 517 507. 


(ప్రథమ ముద్రణ - డిశెంబరు 26, 2001 - ముక్కోటి ఏకాదశి 
ప్రతులు : 1000 

పేజీలు : 52 

వెల : రూ. 15/- 

(ప్రతులకు : 

1. సాధన (గ్రంథ మండలి, తెనాలి-522 201. 

2. జియ్యర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, సీతానగరం-522 501. గుంటూరు జిల్లా. 


© R. MOHAN RAO 
4-103, ILTD Colony Extn. 
Kothapet, Chirala - 523 157 
Ph :08594 - 34054 


All Rights Reserved 


No part of this book (õudu Dandakam with Commentary) may be 
reproduced, stored in a retricval system or trans-mitted in any form or by any 
means, or translated, without the prior permission in writing of R. MOHANA 
RAO nor be otherwise circulated in any form of binding or cover other than 
that in which it is published and without a similar condition including this 


conditon being imposed on the subseguent purchaser. 


DTP by Printed at 

MR LASER PRINTS Vijaya Lakshmi Offset Printers 
4, Opp. 1.O.B. Naaz Complex, 

Chirala - 523 157 Chirala 


Ph: 36086, 37684. Ph: 33057 


పరమహంస పరివ్రాజకులు 
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామివారి 
దివ్య ఆశీస్సులతో... 


స 
గరుడ దండక: - వేదాంత దేశిక ప్రణీతమ్‌ 


శ్రీమాన్‌ వేంకటనాథార్య: కవితార్కికకేసరీ! 
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది॥ 
నమః పన్నగనద్దాయ వైకుంఠవ శవర్తినే! 
(శ్రుతిసింధుసుధోత్సాద మందరాయ గరుత్మతే॥ 


గరుడమఖిలవేదనీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత 
స్కంధ మీడే స్వనీడాగతి ప్రీత రుద్రా సుకీర్తి స్తనాభోగ గాఢోప గూఢం స్ఫుర 
త్యంటక(వ్రాత వేధవ్యథా వేపమాన ద్విజిహ్వాధిపా కల్ప విష్పార్య మాణ 
సృటావాటికా రత్న రోచిశ్చటారాజి నీరాజితం కాంతి కలోల్లినీ MASSI 
జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపాహారహారిన్‌ దివౌకస్పతిక్షిప్త దంభోళి 
ధారా కిణాకల్ప కల్పాంతవాతూలకల్పోదయానల్ప పీరాయి తోద్య చ్చమత్కార 
దైత్యారి జైత్రధ్వజారోహా IMO తోత్కర్ష సంకర్షణాత్మన్‌ గరుత్మన్‌ మరుత్సంచ 
కాధీశ సత్యాదిమూర్తే న కశ్చిత్‌ సమ స్తే నమ స్తే పున స్తే నమః। 

నమ ఇద మజహత్సపర్యాయ పర్యాయనిర్యాత పక్షానిలాస్పాలనోద్వేల పాథోధివీచీ 
చపేటాహతాగాధపాతాళ భాంకార సంకక్రుద్ధ నాగేంద్ర - పీడాసృణీభావ - భాస్వ 
న్నఖగ్రేణయే, చండతుండాయ, నృత్యద్భుజంగభ్రువే వజ్రిణే దంష్టయా తుభ్య 
మధ్యాత్మవిద్యా విధేయా విధేయా భవద్దాస్య మాపాదయేథాః దయేథాశ్చ మే। 
మను రనుగత పక్షివక్త స్ఫురత్తారక స్తావక శ్చిత్రభానుప్రియా శేఖర స్త్రాయతాం 
న స్రీవర్గాపవర్గప్రసూతి: పరవ్యోమధామన్‌ బలద్వేషి దర్పజ్వల ద్వాలఖిల్య 
ప్రతిజ్ఞావతీర్ల స్థిరాం తత్ప్వబుద్ధిం పరాం భక్తిధేనుం జగన్మూలకందే ముకుందే . 
మహానందదోగ్టీం దధీథా ముధా కొమహీనా మహీనా మహీనాంతక। 


షట్రింశత్‌ గణచరణో నరపరిపాటీ నవీనగుంభగుణః। 
విష్ణురథదండకో2సౌ విఘటయతు విపక్షవాహినీ వ్యూహమ్‌॥ 


విచిత్రసిద్ధిత 2090 వేంకటేశవిపశ్చితా। 
గరుడధ్వజతోషాయ గీతో గరుడదండకః॥ 3 


నమ్రనివేదనము 


కుంకుమాంకితవర్ణాయ కుందేందుధవలాయ చ । 
విష్ణునాహ నమ స్తుభ్యం పక్షిరాజాయ తే నమః ॥ 


“వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్హం జగత్పతిః, ఆస్తే విష్ణు రచింత్యాత్మా భై 
ర్పాగవతై స్పృహ” అనునట్లు భగవానుడగు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో, 
నిత్యముక్తులతో కలసి దివ్యవైకుంఠనగరమున పేరోలగమును నిర్వహించుచుండును. 
(త్రిపాద్విభూతి అనబడు పరమపదమున భగవానుని పలువురు నిత్యులు, ముక్తులును 
అనేకవిధముల సేవించుచుందురు. నిత్యవర్గమునకు చెందిన భగవానుని సేవకులలో 
గరుత్మంతుడు అగ్రగణ్యుడు. కావుననే వైస్లవసం(ప్రదాయమున గరుడునకు 
“పెరియతిరువడి?” అని పేరు. దద్రావిడభాషలో teh? అనగా దాసుడు అని, 
పాదములు అని అర్ధములు కలవు. భగవానుని పాదములను మోయుచు ఎల్లప్పుడు 
వాహనమగుటచే, ఆస్వామికి పలు విధములైన సేవలను చేయు దాసుడగుటచే ఈ పేరు 
గరుడునకు వచ్చెనని పెద్దలందురు. *“పెరియి? అనగా పెద్ద అని అర్థము. భగవానుని 
పాదములను మోయు భాగ్యము శ్రీరామావతారసందర్భమున హనుమానునికి మాత్రము 
కల్లెను. కాని, గరుత్మంతునకు ఆ అదృష్టము నిత్యము కలదు. కావున ఈ విశేషణము 
అతనియందు మిక్కిలి సార్థకము అని అభిజ్ఞాల వివరణము. 

ఈ పరమభక్తునకు అన్వర్దములైన పలు పేర్లు కలవు. గరుత్మత్‌, సుషర్థశబ్దములు 
ఇతని జెక్కల శక్తిని తెలుపును. గరుడశబ్దము జ్ఞానానుష్టానములను వచించును. 
పక్షీం[ద్రశబ్దము ఇం|ద్రసామ్యమును తెలుపును. పన్నగాశనుడను పేరు సర్పములకు శత్రువు 
అనుటను తెలుపును. వైనతేయుడు అనుట వినతాసుతత్వమును సూచించును. ఆ యా 
పేర్లలోని స్వారస్యములు వ్యాఖ్యలో యథావకాశముగా ప్రస్తుతములు. (సుష్ట పారం 
నయతీతి SHEN? అనుచు విష్ణుసహగస్రనామములోని సుషర్ణశబ్దమునకు భట్టరు చేసిన 
వివరణమును గరుడుని యందును అన్వయింపవచ్చును. భగవానుడు భక్తులను 
పరమపదమునకు గరుడునిపై నిడికొని కొనిపోవుననికదా ప్రసిద్ది! **పిపర్తీతి SN - 
పూ పాలన పూరణయోజ” అని, “పృణతి ఇతి GA - పృణ ప్రీణనే'' అనియు 
పర్ణశబ్దవము అవురసుధలో వివరింపబడినది. కావున సుషర్లుడనుటకు భక్తులను 
పాలించునాడని, భగవానుని ఆశను పూరించువాడని, భగవానుని, భక్తులను 


సంతోషింపచేయువాడని అర్ధములను చెప్పవచ్చును. అట్లే, విష్ణురథ నామస్వారస్యము 
వ్యాఖ్యలో తెలుపబడినది. 

భగవద్యామునులు స్తోత్రరత్నమునందు - “దాస సఖా వాహన మాసనం ధ్వజో 
య స్తే వితానం వ్యజనం త్రయీమయః” అనుచు భగవానునకు దాసుడై, సఖుడై, 
వాహనమై, ఆసనమై, ధ్వజమై, 253, విసనక([ర్రరమై - ఇంకనూ పలువిధముల 
గరుడుడు సేవచేయు ననిరి. ఈ సూక్తిని ఆచార్యులు వ్యాఖ్యానించిన తీరు 
అత్యద్భుతము. అందలి విశేషములు కొలదిగా ప్రస్తావింపబడుచున్నవి. 


దాసః :- స్వామికి అతిశయమును కల్షించుట అను శేషత్వము PGE SLI 
దాసత్వములోనే. శేషత్వము అచేతనమునకును ఉండవచ్చును. కాని, దాసత్వము 
మాత్రము చేతనునకే సాధ్యము. సఖిత్వము మొదలగు స్టితులయందును స్వాభావికమైన 
దాసత్వము అనువర్తించును. **లోకనాథస్య రామస్య సఖా MDL) రానణి? అను 
శ్రీరామాయణ సూక్తి ఇందులకు ప్రమాణము అని దేశికుల సూక్తి. అట్టి దాసులలో 
ముఖ్యుడు గరుడుడు. 


సఖా :- గరుడుని సఖిత్వము **సఖే రాఘవ ధర్మజ్ఞ” ఇత్యాది శ్రీరామాయణ సూక్తిలో 
స్పష్టము. ఇట్టి సథిత్వము కాదాచిత్మ్కము, అభినయ(ప్రయుక్తము అని దేశికులు 
వ్యాఖ్యానించిరి. సఖిత్వ మనుటకు సమానచిత్తవృత్తిత్వము, అనగా ఒకే విధమైన 
అభిప్రాయమును కల్గియుండుట అనియు చెప్పవచ్చును. జగద్వ్యాపారములలో 
ఈశ్వరుడు తనతో సంప్రదించు గొప్పతనమును కల్లినవాడు గరుడుడు అని కృష్ణసూరి 
ఇచట వ్యాఖ్యానించిరి. *“సమానం ఖ్యాయతే ఇతి సఖా” అను వ్యుత్పత్తి ఇచట 
వివక్షితము. 1 

ఆసనమ్‌ :- ఏ కార్యము లేనపుడు ప్రభువు సింహాసనముపై కూర్చుండి సేదదీరునట్టు 
స్వామి తన వైభవమునకు తగిన విధముగా గరుడుని ఆసనముగా చేసికొని కూర్చుండును. 
“గరుడాసనా” అని లక్ష్మీసహ(్రనామస్తోత్రమున గల నామమును బట్టి గరుడుడు 
లక్ష్మీదేవికి ఆసనమగును అని తెలియుచున్నది. అనగా దివ్యదంపతులకి ఇద్దరికిని అతడు 
ఆసనమేకదా ! 


ధ్వజః :- భగవానుడు వేంచేయుటకు ముందే ఆ స్వామి రాకను భక్తులకు తెలియజేయు, 
ట్రీతిహీతువైన ధ్వజము గరుడుడు. భగవానుని రక్షకత్వమునకు హేతువు, సూచకమును 
అనియు వెప్పువచ్చును. 


వాహనమ్‌ :- ఆ(శ్రతుల ఆపదలలో వారిని రక్షించుటకు స్వామిని కొనివచ్చి 
సహాయపడు వాహన మితడు. భగవానుడు గరుడుని అధిరోహీించులుకు 
రవుణీయములైన హేతువులను కొన్నిటిని ఆచార్యులు తెలిపిరి. గరుడంని 
కైంకర్యవమనోరథము తీరుటకు, గరుడుని అధిరోహింపవలెను అను స్వామి ఆశ 
తీరుటకు, అతనిని అధిరోహించిన స్వామిని సేవింపవలెను అను భక్తుల ఆశ 
సఫలమగుటకు, ఆ(శ్రితుల రక్షణముకొరకు భగవానుడు గరుడుని వాహనముగా 
గొనునట. వేదాత్మకుడగు గరుడుని భగవానుడు అధిరోహించుట స్వామియొక్క 
వేదప్రతిపాద్యత్వమునకు చిహ్నము. కావుననే గరుడవాహనోత్సవమునకు లోకమున 
అంతటి ప్రశస్తి కలదు. మణీయు, బంగారు వన్నెకల గరుడునిపై నీలమేఘవర్లుడగు స్వామి 
ఉన్నపుడు 1575), ప్రబభౌ శ్యామః పీతాంబరో హరిః, కాంచనస్య గిరేః శృంగే 
సతటితోయదో యథా”, **పొన్‌మలైయిన్‌ మీమిశ్లై క్కార్‌ముకిల్‌ పోలి” అను విధముగా 
మేరుపర్వతముపై నీలమేఘము అమరియున్నట్లు శోభిల్దుటయు ఇంతటి (ప్రసిద్దికి వేరొక 
కారణము. 
వితానమ్‌ :- **వినతై శిలునన్‌ శిఖుకెన్నుమ్‌ మేలాప్పిన్‌ కీక్ర్‌ SÕNNI? అనునట్లు 
ఆతపవర్షనివారణముగ గరుడుడు స్వామిని సేవించును. **గరుడం చ దదర్శోచ్చై 
రంతర్జానం గతం ద్విజ, కృతచ్చాయం హరే ర్మూర్హ్ని పక్షాభ్యాం పక్షిపుంగనమ్‌'” అనుచు 
పరాశరమహర్షి విష్ణుపురాణమున పల్కిరికదా ! 
వ్యజనమ్‌ :- తనను అధిరోహించి భగవానుడు పయనించునపుడు చామరములవలె 
ఉెక్కలతో వీచి సేవించును. “తిరునెడున్లాణ్డకమ్‌'” అను పరకాలసూరి (ప్రబంధములోని 
ఆరవ పాశురమునగల “అమ్‌ 23 E? అను (ప్రయోగమును ఆచార్యులు 
వ్యాఖ్యానించుచు స్వామి తనపై అధిరోహించి ఊరేగునపుడు కలిగిన ఆయాసము 
తీరుటకై గరుడుడు తన జెక్షలను విసనకర్రలుగా చేసి విసరును అని పల్కుట ఇచట 
స్మరణీయము. అచట ప్రస్తుత స్తోత్రరత్న సూక్తిని ఉట్టంకించుటయు గమన్నార్లము. 
నరకాసురవధ సందర్భమున శ్రీకృష్ణభగవానుడు యుద్రమున సొమ్మసిల్లినపుడు గరుడుడు 
తన టెక్షలతో వీచి, శ్రమతీర్చెనని నాచన సోమన ఉత్తర హరివంశమున ( భుజగాంతపు 
ఉక్కల కొక్కలాగునన్‌ తోడుగ తాళవృంతముల తూకొని చల్లని గాలి చల్లా? అనుచు 
పలికెను. 

ఈ రీతిలో పలు నిధముల భగవానునకు సేవచేయు గరుడుని SITSI 
వర్ణనాతీతము గిరుడుడు వేదస్వరు"పుడు. వేదము *వేదై శృ సర్వై రహ మేవ వేద్యః?? 


అనునట్లు భగవానుని తత్త్వమును నిరూపించును. కావున అందు స్వామియొక్క 
స్వరూపరూప గుణవిభూతులు (ప్రతిఫలించును. అట్లే గరుడునియందును స్వామి 
స్వరూపరూపగుణవిభూతులు (ప్రకాశించును. కావున అతడు తనకెదురుగానున్న వస్తువుల 
రూపమును తనయందు ్రతిఫలింపచేయు స్వచ్చమైన దర్పణమువంటివాడు. ఇట్టి 
గరుడునియుందు శ్రీరంగనాథుడు తన స్వరూపరూపాదులను దర్శించుచు, 
మురియుచున్నాడు అని భట్టురు శ్రీరంగరాజస్తవమున మనోహరముగా వర్ణించిరి. 


గరుడుని జన్మవృత్తాంతము పరమాద్భుతము. వ్యాఖ్యానములలో అది 
(ప్రస్తుతింపబడుటచే ఇచట (ప్రస్తావింపబడుటలేదు. గరుడుడు పుట్టినపుడు అతని 
దివ్యతేజోవిశషణముచూచి దేవత లందరు అగ్నియే అని (భ్రమించిరి. అతని తేజస్సు 
అంతగొప్పది. అతడు మహాకాయులైన గజకచ్చపములను అవలీలగా మోసిన బలశాలి. 
కావుననే గరుడుడను పేరు అతనికి కల్గెనని భారతము పేర్కొనుచున్నది. ఇతడు 
మాతృదాస్యమును పోగొట్టుటకై స్వర్గమునకుపోయి అమృతమును సాధించి తెచ్చిన 
మహాసాహసి. వజ్రాయుధ (ప్రహారమును సైతము లక్ష్యము చేయని మహా శక్తిమంతుడు. 
దేవలోకముననున్న గంగానది పాతాళమువరకును (ప్రవహించుటలో కారణభూతు డితడు. 
దేశికులు గరుడుని భగవానుని సన్నాహరూపిగా పల్కిరి. గరుడుడు (ప్రతిష్టింపబడని 
DE 40055520) ఉండవు. స్వామి (237775) ములు గరుడాత్మకవ్వెన 
ధ్వజపటారోహణముతో ప్రారంభమై, దాని అవరోహణముతో పూర్తి అగును. 
శ్రీరంగము, తిరుపతి, అహోబిలము, తిరునారాయణ పురము (మేల్‌కోటై) మొదలగు 
పలు క్షేత్రములతో గరుడునకు అవినాభావ సంబంధము కలదు అని పురాణములు 
తెలుపుచున్నది. శ్రీరంగములోని |ప్రాకారమండపాదులన్నియు గరుడాత్మకములేనని 
భట్టురు వర్ణించిరి. గరుడోపాసన వలన సర్ప, దుష్ట్రజంతు పీడలు, సకలారిష్టములు 
తొలగుటయేకాక సర్వ శుభములు కలుగును. | 

ఇట్టే గరుత్మంతుని స్తుతించు పలుస్తో(త్రవులలో దేశికకృతములైన 
గరుడదండకము, గరుడపంచాశత్‌ అను రెండు స్తోత్రములు కలవు. వీనిలో మొదటిది 
దండకమను విశిష్టమైన ఛందస్సులో కూర్చబడినది. కమనీయమైన ఈస్తుతికి భారద్వాజ 
రాజగోపాలాచార్యకృతమైన విపులవ్యాఖ్య సంస్కృతమున కలదు. దేశికులు ఈ 
దండకమును సంకల్పసూర్యోదయము అను తమ నాటకమునందు యథాతథముగా 
గైకొనిరి. అందుచే సంకల్పసూర్యోదయ వ్యాఖ్యాతలచే కూడ ఈ దండకము 
న్యాఖ్యాని౧పబడినది. ఆ వ్యాఖ్యానములు ఇచట అనుబంధముగా చేర్చబడినది. వీనిలో 


ళ్‌ 


/ 
1 


శ్రీభాష్యనారాయణ వ్యాఖ్య ఇంతవరకు (ప్రచురింపబడలేదు. మిగిలినవి పూర్వము 
(ప్రచురింపబడినను (ప్రస్తుతము దుర్తభములు. 

సుదర్శనాష్టమువంటి పలు దేశికస్తోత్రములకు భారద్వాజ రాజగోపాలాచార్యుల 
వారు వ్యాఖ్యాన ములను సంతరించిరి. ఈ వ్యాఖ్యలో అలంకారాది వివరణము 
విశేషముగా నున్నది. దీనిని పరిష్కరించుటలో ఉదారముగా సహాయమును అందించిన 
మహనీయులు. మహామహోపాధ్యాయ, కవిశాబ్దిక కేసరి, శాస్త్రరత్నాకర, ఉ. వే. 
మహావిద్వాన్‌ యస్‌. ఎన్‌. సి. రఘునాథాచార్యస్వామివారు (వరంగల్‌), వీరి సన్నిధిలో 
కృతజ్ఞతాపూర్వకముగ పరశ్ళతముగా ప్రణమిల్టుచున్నాను. గ్రంథలిపిలో నున్న ఈ 
వ్యాఖ్యానప్రతిని నాకు అనుగ్రహించిన కీ. శే. ఉ.వే. శ్రీమాన్‌ పి.సి. గోపాలాచార్యస్వామి 
(తిరుపతి) వారికి హార్దికములైన కృతజ్ఞతలు, నమస్సులును. రాజగోపాలాచార్య 
కృత సంస్కృతవ్యాఖ్యతోపాటు తెనుగున నేను సిద్దము చేసిన వ్యాఖ్యను 
సహృదయపాఠకవుహాశయులకు సవినయముగా సవుర్పించుచున్నాను. నన్ను 
అన్నివిధముల (ప్రోత్సహించి, తగినవిధముగా నిర్దేశించిన ఆచార్యులు, పితృపాదులు, 
న్యాయవేదాంతవిద్వాన్‌, ఉ.వే. శ్రీమాన్‌ ఈయుణ్ణో రంగాచార్యస్వామివారి సన్నిధిలో 
సవినయముగా ప్రణమిల్టుచున్నాను. వారి అనుగ్రహము మరువలేనిది. (ప్రత్యుపకృతి 
లేనిది. అక్షరయోజనను చేసి, సహాయ వుందించిన Ny AIDAS SID 
అన్నపూర్ణా గ్రాఫిక్స్‌ అధినేత శ్రీశర్మగారికి, కుమారి చి ॥ జయగారికిని కృతజ్ఞతలు . ఇది 
అంతయూ ఒక ఎత్తు, ముద్రణ వేరొక ఎత్తు. ఆ గురుతర బాధ్యతను ఆదరముతో 
నిర్వహించిన సహృదయవుణులు, సాహిత్యసేవాతత్పరులు, దేశిక స్తోత్రములపై 
అత్యంతము ఆదరమును కలవారగు శ్రీ ఆర్‌. మోహనరావుగారు, వారి సతీమణి శ్రీమతి 
కృష్ణకుమారిగారును (చీరాల). వీరికి కృతజ్ఞతాభావముతో చేతులెత్తి, అంజలిని 
ఘటించుటకంటె వేరేమి చేయగలను? వీరికి శ్రీనివాసచ(క్రవర్తి సకల శ్రేయస్సు లను 
కల్గింపవలెనని ఆస్వామిని వేడుకొనుచున్నాను. ఈ వ్యాఖ్యలో నా అజ్ఞానమువలన దొర్లిన 
దోషములను సహృదయులైన, విజ్ఞులైన పాఠకులు క్షమింపవలెనని (ప్రార్థించుచున్నాను. 

శ్రీమద్దేశికసం ప్రోక్తం స్తవం గరుడదండకమ్‌ 1 | 

వ్యాచక్రే శింగరార్యోద_సౌ విదుషాం ప్రీతయే సతామ్‌ ॥ 
తిరుపతి ఇట్లు 
14-9-2001 సహృదయవిధేయుడు 

ఈ. ఏ. శింగరాచార్యూలు 


శ్రీమతే రామానుజాయ నమః 
(శ్రీమతే వేదాంతదేశికగురవే నమః 


వేదాంతదేశిక ప్రణీతము 
గరుడదండకము - సవ్యాఖ్యానము 


శ్రీమాన్‌ వేంకటనాథార్యః కవితార్కికకేసరీ। 
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది ॥ 
నమః పన్నగనద్దాయ వైకుంఠవశవర్తినే 1 
శ్రుతిసింధుసుధోత్సాదమందరాయ గరుత్మతే ॥ 


పన్నగనద్దాయ = సర్పములచే బద్దమైనవాడు ( అలంకరింపబడినవాడు); వైకుంఠ 


వశవర్తినే = విష్ణువుయొక్క అధీనమున నుండువాడు, [శ్రుతిసింధు = వేదములు అను 
సవమ(ద్రవఎనుండి, సుధ + ఉత్పాద = అమృతము పుట్టుటలో, వుందరాయ = 
మందరపర్వతము వంటివాడు అగు (మందరపర్వత పక్షమున (క్రమముగా దారముగా 
చేయబడిన వాసుకిచే బంధింపబడినది, భగవానుడుగు విష్ణువును ఆధారముగా కల్షినది అని 
అర్ధము), గరుత్మతే = అందమైన రెక్కలను గల గరుత్మంతునకు, నమః = నమస్కారము. 


భగవ(ద్రామానుజులకు పిమ్మట విశిష్ట్టాద్వైతసిద్దాంతమును (ప్రచార మొనర్చిన 
వుహనీయులగు ఆచార్యులలో వేదాంతదేశికులు అగ్రగణ్యులు. శ్రీవేంకటేశ్వరుని 
ఘంటావతారులుగా (ప్రసిద్దిచెందిన వీరు ఆ స్వామిపేరున వేంకటనాథులుగా పిలువబడిరి. 
తమకు మేనమామ అగు వాదిహంసాంబుదాచార్యుల సన్నిధిలో సకలశాస్త్ర ములను అభ్యసించిరి. 
శ్రీరంగనాథుడు స్వయముగా వీరికి వేదాంతదేశికులను బిరుదమును, శ్రీరంగనాయకి 
సర్వతం'(త్రస్వతం త్రులను బిరుదమును అనుగ్రహించిరి. మహాత్ములగు విద్వాంసులును వీరిని 
కవితార్కికసింహ మను బిరుదముతో సమ్మానించిరి. వీరు రచించిన కృతులు సంఖ్యలోనే 
కాక విషయవైవిధ్యములో కూడ నిరుపమానమైనవి. వానిలో పలు స్తోత్రములును కలవు. అట్టి 
స్తోత్రములలో గరుడదండకమను (ప్రస్తుతస్తోత్ర మొకటి. భగవానునకుకల పరివారములో 


సవ్యాఖ్యానము 2 


““పెరియతిరువడి?? గా ప్రసిద్దిచెందిన గరుత్మంతుని దండకమను ఛందోవిశేషప్ర క్రియద్వారా 
స్తుతించుట ఇందలి విషయము. 


ఈ స్తోత్రమును దేశికులు రచించుటకుగల కారణమును సంస్కృత వ్యాఖ్యాత ఇట్లు 
వివరించెను. కాంచీపురమున శ్రీదేశికులు నివసించు కాలమున ఒకానొక సమయమున దేశికుల 
(ప్రసిద్దిని చూచి సహింపలేని కొందు వ్యక్తులు అహంకారి అగు ఒక పాముల వానిని 
(ప్రోత్సహించి, అతనిని దేశికులపైకి పంపిరి. అతడు తనవద్దగల భయంకరవిషసర్పములను 
దేశికులపై (ప్రయోగించెను. అపుడు దేశికులు గరుడుని ధ్యానించి, తదనుగ్రహమువలన ఆ 
సర్పములను, పాములవానిని నిగ్రహించి, తమ కట్టు అనుగ్రహించిన గరుడుని ఒక శ్లోకముతో 
కూడిన దండకముతో స్తుతించిరి. 


మణి(ప్రవాళవ్యాఖ్యాత వివరణమున కొంచెము భేదము కనుపించుచున్నది. శత్రువులచే 
పంపబడిన సర్పజీవి తనవద్దగల విషసర్పములను (ప్రయోగించినను అవి దేశికులను 
చేరలేకపోయినవి. అపుడతడు శంఖపాలుడను అత్యంతశక్తి వంతమైన సర్పమును దేశికులపై 
(ప్రయోగింపగా, ఆ సర్భము తనను సమీపించుటను చూచిన దేశికులు రక్షణకొటుకు గరుడుని 
(ప్రస్తుత దండకరూపమున స్తుతించిరి. తతృలితముగా గరుడుడు (ప్రత్యక్షమై ఆ శంఖపాలుని 
పట్టి కొనిపోయెను. దానిని చూచిన సర్పజీవి భయ(భ్రాంతుడై, దేశికుల పాదములపై పడి 
శ్నమింపవేడెను. పరుల|ప్రోత్సాహము వలన తానట్టు చేసితినేకాని, స్వయముగా కాదని, తన 
జీవితమునకు ఆధారమగు ఆ సర్పమును తనకు మరల అనుగ్రహింపవలసినదని ప్రార్ధించెను. 
దేశికులు అతనిపై దయ చూపి, మరల గరుడుని ప్రార్ధించి, శంఖపాలుని అతనికి తిరిగి ఇచ్చిరి. 


దేశికులు తాము చేయదలచిన దండకస్తుతి నిర్విఘ్నముగా పరిసమాప్తము అగుటక్రై 
గరుడునకు నమస్కరించుట (ప్రస్తుతశ్సోకములోని విషయము. ఇందు కవి గరుడుని మందర 
పర్వతముగా రూపించుట విశేషము. 


సర్పములచే అలంకరింపబడినవాడు, భగవానుని అధీనమున నున్నవాడు అగు 
గరుడుడు వాసుకి అను త్రాటిచే చుట్టబడిన, కూర్మరూపి అగు భగవానుని ఆధారముగాగల 
మందరపర్వతమువలె నున్నాడు. మందరపర్వతము పాలసము(ద్రమునుండి అమృతము 
పుట్టుటకు కారణమైనట్లే, వేదములను క్షీరసము[ద్రమునుండి అమృతమువంటి అర్టవిశేషములు 
(ప్రకాశించుటకు గరుడుడు కారణము. అట్టి మహిమగల గరుడునకు నమస్కారము.. 


గరుడుని మందరపర్వతముతో రూపించుటకు అనుగుణముగా కవి శ్లోకములోని 
మొదటి పాదమున రెండు 3 విశేషణములను (ప్రయోగించిరి. 


(పన్నగనద్దాయ) పన్నగ మనగా పాము అని, నద్ద మనగా చుట్టుబడినది అని అర్దము. 


3 గరుడదండకము 


సర్పభూషితుడని భావము. గరుడునకు కర్కోటక, పద్మ, వుహాపద్మాది సర్పములు 
భూషణము లనుటను (వామే వైకుంఠశయ్యాఫణిపతికటకో. . .”” ఇత్యాది గరుడపంచాశత్‌ 
శ్లోకమున దేశికులు అభివర్ణించిరి. పాంచరాత్రమును *అనంతో వామకటకో యజ్ఞసూత్రం 
తు వాసుకిః, SES: కటిసూత్రం తు హారః కార్కోటక స్తథా, పద్మో దక్షిణక్షర్ణే తు మహాపద్మ 

స్తు వామతః, శంఖః శిరఃప్రదేశే తు గుళిక స్తు భుజాంతరే, ఏతై రష్టవిధై OA: భూషితం 
a మందరపర్వతపక్షమున సర్పముచే చుట్టబడినది అని అర్ధము. దేవతలు, 
రాక్షసులు పాలసము[ద్రమును చిలుకుటకై మందరపర్వతమును కవ్వముగా, వాసుకి అను 
సర్చరాజును దారముగా చేసికొనిన పౌరాణికగాథ ఇచట స్మరణీయము. **మంధానం మందరం 
కృత్వా యోక్రం కృత్వా చ వాసుకిమ్‌? అను సుప్రసిద్ద శోక మిచట స్మరణ్నార్హము. 


(వైకుంఠవశవర్తినే) “విగతా కుంఠా నాశః అస్య, వికుంఠం జ్ఞానం స్టానం వా అస్తి 
స్వరూపత్వేన ఆశ్రయత్వేన వా అస్య, యద్వా, కుంఠానాం జీవానామ్‌ అయం నియంతా జ్ఞానదో 
వౌ” అని అవురసుధ వైకుంఠశబ్దమును నిర్వచించుచున్నది. ఇట్లు సవుస్త జీవులకు 
నియంతయు జ్ఞాన(ప్రదాయకుడును అను అర్ధమిచ్చు వైకుంఠ శబ్రముయొక్క ప్రయోగము 
సాభిప్రాయుకవఎ అనవచ్చును. “సర్వేషాం. సంశ్లేషంయతృతయా వికుంలానాం 
విగతసంక్లోేష విఘాతానామ్‌ అయ మితి వైకుంఠ”? అని నిరుక్తము ఈ శబ్దమును నిర్వచించినది. 
గరుడుడు భగవానుని అధీనమునుండు స్వభావమును కలవాడు అనుటను +“వర్తినే?? 
అనునపుడు “ఇన్‌” (ప్రత్యయము (అజ ws అను సూత్రము (ప్రకారము) తెలుపును. 
“దాస స్పఖా వాహన మాసనం ధ్వజో య స్తే వితానం వ్యజనం (త్రయమయఃి? అను 
శ్రీయామునసూక్తి చొప్పున గరుడుడు భగవానునకు వశుడై, దాసుడై, SMB, వాహనమై, 
ఆసనమై, ధ్వజమై, 253, 335549 మారి సకలవిధసేవలను సర్వకాలములయందు 
చేయును కదా! 


వుందరపర్వతపక్షమున భగవానుని ఆ(శ్రయముగాగల HOI కలదని భావము. 
వుందరపర్వతము బరువువలన పాలసము[ద్రములో మునిగిపోవుటను చూచిన దేవతలు 
భగవానుని సహాయపడవలసినదిగా |ప్రార్టింపగా, స్వామి కూర్మరూపమును దాల్చి, తన వీపుపై 
మందరపర్వతము ధరించి, సముద్రమున మునుగకుండుట్లు చేసెను. ఆ ఉదంత మిచట 
వివక్షితము. ** ప్రవివేశాథ పాతాళం మంథానః పర్వతో£_నఘ, తతో దేవాః సగంధర్వాః తుష్టువుః 
మధుసూదనమ్‌?”, ** శ్రుత్వా హృషీకేశః కమఠం రూప మాస్టీతః, పర్వతం పృష్ణతః కృత్వా శిశ్యే 
తటత్రోదధౌ mõ అను శ్రీరామాయణవచనము ఇచట స్మరణీయము. అంతియేగాక, 
సముద్రమున మందరపర్వత(భ్రవుణమును భగవదధీనమేనని ఇచట ధ్వనించుచున్నది. 
“మందరాడ్రే రధిష్టానం భ్రమతో౭_భూ న్మహామునే”” అని విష్ణుపురాణము తెలుపుచున్నది. 


సవ్యాఖ్యానము క్‌ 


(శుతిసింధు........ మందరాయ) గరుడుని పర్వతముగా రూపించినట్లే వేదములను 
సము(ద్రముగా కవి రూపణము చేసిరి. దీనివలన వేదార్టములు అమృతమువలె స్వాదువులు, 
సుమనోభోగ్యములను విశేషము ధ్వనించుచున్నది. ఇంకను పలువిధములైన సామ్యములను ఇచట 
చెప్పనగును. సము(ద్రములోని లోతు తెలియనట్లే, వేదములు అర్హములోని లోతును 
తెలియరానిది. సముద్రము అవధి లేనిదైనట్లే, వేదములును “అనంతా వై వేదా?" అనునట్లు 
అపరిమితములు. “(శ్రూయతే నిత్యమ్‌” అను వ్యుత్పత్తివలన వేదముయొక్క అవిచ్చిన్నత్వము 
సూచితము. ఈ గుణము సింధువునకు కలదు. గరుత్మంతుని వుందరపర్వతముగా 
నిరూపించుటవలన, జ్ఞానమును సుధగా నిరూపించుటవలన భగవానుడు గరుత్మంతునిద్వారా 
వేదాంతజ్ఞానమును లోకమున (ప్రవర్తింపచేసేనని ధ్వనించుచున్నది. 


(మందరాయ) కవ్వముగానున్న మందరమని తాత్పర్యము. 


(గరుత్మతే) 33,00 కలవాడను అర్ధము సామాన్యమైనది. ఇచటి (ప్రశంసార్రమగు 
id? (ప్రత్యయమువలన అతిశయమును తెలియుచున్నది. **భూమనిందా ప్రశంసాసు 
నిత్యయోగే2_తిశాయనే సంసర్లే2స్తి వివక్షాయాం భవంతి మతుబాదయః'? అను సూక్తి ఇచట 
స్మరింపతగినది. మజీయు, గరుత్మత్‌ శబ్దమువలన *సుపర్గో 2_సి గరుత్మాన్‌ త్రివృత్తే శిరః? 
ఇత్యాదిగా (శుతులయుందు వర్ణింపబడిన వై ISSN స్మారిత వంగుచున్నది. 
ఆం(ధవుహాభారతములోని ఆదిపర్వమునను ** ఆతత పక్షవూరుత రయం: ప్రవికంపిత 
ఘూర్షితాచల వ్రాతమహార్హవుండు” ఇత్యాదిగా గరుత్మంతుని ఉక్కల శక్తి వర్గింపబడుటను 
గమనింపనగును. “గిరతి గగనమ్‌ ఇతి గరుత్‌, గృా-నిగరణే” అను వ్యుత్పత్తినిబట్టి 
ఆకాశమును గ్రసించునది అను అర్ధమును గరుచ్చబ్ద మిచ్చును. అట్టి శక్తి ఒక్క గరుత్మంతుని 
రెక్కలకే కలదు. మరియు వజ్రాయుధము దెబ్బకు కూడ చలింపనివి కదా ఆ జెక్కలు. 
1627723) మేవ పక్షాభ్యాం యథా ఖే పక్షిణాం గతిః, తథైవ జ్ఞాన కర్మభ్యాం ప్రాప్యతే 
పురుషోత్తమః?’ అను సూక్తివలన తత్త్వజ్ఞాని అను పక్షికిగల రెండుణెక్కలు జ్ఞానము, కర్మము 
అని తెలియుచున్నది. వేదాత్మకుడగుటచే గరుడుని జ్ఞానవైభవము, భగవానునకు అన్నివిధముల 
సేవచేయు దాసులలో అగ్రగణ్యుడగుటచే కైంకర్యవైభవమును స్పష్టము. ఇట్టు ఈ విధముగా 
కూడ గరుడుడు (ప్రసస్తమైన రెక్కలను గలవాడు. కావుననే తన రెక్కలనిన గరుత్మంతునకు 
మిక్కిలి 273500. శతార్‌క్ష్య పక్షతివదస్య వల్లభామ్‌** అని పరాశరభట్టుర్‌ పల్కిరికదా | 
పూర్వము పర్వతములన్నిటికి రెక్కలుండెడివి. ఈ విధముగాకూడ వుందరపర్వతము 
గరుత్మంతులమధ్య సామ్యము కలదు. ఇట్లు గరుత్మత్‌ శబ్దము శ్రీష్టమగుటచే నిశేష్యమును 


(నవుః) ఈ సదము స్తోత్రకర్తచే వినక్షితవుగి. ఆకించన్య, అనన్యగతిత్వాది 


5 గరుడదండకము 


స్వరూపపూర్తిని తెలుపును. భాగవతములోని *“ద్వ్యక్షర స్తు భవేత్‌ మృత్యు: త్రక్షరం బ్రహ్మణః 
పదమ్‌, మమేతి ద్వ్యక్షరో మృత్యు: న మమేతి చ శాశ్వతమ్‌” అను సూక్తి ఇచట స్మరణీయము. 
పైన వర్షింపబడిన వై భవమునుకల గరుత్మంతుని ఇస్టైర్టసిద్దిక్‌ అకు నవుస్కరింతునని 
తాత్పర్యము. ఇచటి PAHA పారమార్థికమే భౌతికము కాదు. నమళ్ళబ్ద ప్రయోగముద్వారా 
దేశికులు ఈ స్తోత్ర ప్రారంభములో మంగళాచరణమును 3549050. దీనివలన 
*మంగలాదీని మంగళమధ్యాని . . . .” ఇత్యాది శాస్త్రమర్యాద పాటింపబడినట్టుయినది. 


ఈ శ్లోకమున మందరపర్వతముగా గరుత్మంతుని రూపించుట సము(ద్రముగా 
వేదములను రూపించుట పై ఆధారపడుటచే సవుస్తవస్తువిషయుకవమైన సావయవ 
రూపకాలంకారము కలదు. (43857305 అవృ్బుతవుగా నిగీర్యాధ్యవసిత వుగుటచే 
రూపకాతిశయోక్తియు కలదు. ఈ అతిశయోక్తివలన పైన పేర్కొనబడిన రూపకము 
అను(ప్రాణితవుగుచున్నది. కావున ఈ రెండింటియొక్క సంకరము ఇందు కలదు. 
అంతియేగాక, శ్లోకమున కవికి గరుత్మంతునిపైగల భక్తిరూపభావము ధ్వనించుటచే 
భావధ్వనియు కలదు. వృత్తము పథ్యావ[క్ర మను అనుష్టుప్‌ భేదము. **యుజో gs సరిడ్చర్తుః 
పథ్యావక్తం ప్రకీర్తితమ్‌”? అని లక్షణము. 

వుణీ ప్రవాళవ్యాఖ్యలో సర్పములవలన తవుకు ఎట్టి ఆపద రాకుండుటకై కవి 
*ప్రన్నగనద్దాయి” అని, ఆ సర్పములు తమను స్పృశించినను విషమువలన ఎట్టి అపాయము 
ఏర్పడకుండుటకై *సుధోత్సాద మందరాయి” అనియు పల్కెరని తెలుపబడినది. 


భారద్వాజకులతిలక శ్ర రాజగోపాలాచార్యకృత 
సంస్కృతవ్యాఖ్యా 


యః పుండరీకలోచన మండజకులనాథదండకా గ్రేణ 1 


268, మనువిదం తం కవికరికంఠీరవం గరుం కలయే ॥ 


వేదాంతలక్ష్మణమునిం వేదగీతగుణ్నార్హవమ్‌ 1 
వైనతేయం చ వైకుంఠం వందే వాంఛితసిద్దయే " 


నిగమశేఖరలక్షుణయోగినం నతిపరంపరయా£_ ధిగతో గురుమ్‌। 
విశదయామి గభీరమనోహరం గరుడదండక మస్య కృపావశాత్‌ ॥ 


అథ భగవాన్‌ అఖిలావనీతల - ప్రసృమరాసాధారణనిజోదంతకంతోక్త - 
నిరవ ధికవుహివువంహనీయంః, నిజవూతులవాదిహంసాంబుదాచార్యోపదిష్ష వ 


సవ్యాఖ్యానము | | 6 


(శ్రీ/గరుడమంత్ర ప్రభావ ప్రత్యక్షిత - వైనతేయోపదిష్ష నిజమం త్రనిరంతరోపాసన ప్రసాదిత 
- (శ్రీీలమ్మీహయువ దనసాద రసవుర్పిత లాలావృతాస్వాద - సవుల్ల సిత 
సర్వజనీన సక లవిద్యావైశద్యః, స్వకీయువై దగ్ల్యపరితోషిత- (శ్రీరంగరవంణ 
తదీయసహధర్మచారిణీతద్నక్తజన- సరభసవితీర్ణానితరసాధారణ - వేదాంతాచార్య- 
సర్వతంత్రస్వతంత్ర - కవితార్కికకేసరీబిరుదాలంకృతః, (శ్రీముద్వేంకటనాథార్యః, 
కాంచ్యాం కదాచిత్‌ ఏతాదృశస్వవుహివాన వుసహవమానై: పరైః (ప్రోత్సాహితస్య 
స్వభావతో౭_హంయో: కస్యచిత్‌ సర్పజీవినః ప్రసహ్యాహ్వయమానస్య నిగ్రహం వేదాత్మనో 
వైనతేయస్యా నుధ్యానేన విధాయ, ఫలోపహితతాదృశస్వానుసంధాన (ప్రకారం 
స్వాశ్రితజనానుగ్రహాయ శ్లోకేనైకేన దండకేన చ నిబధ్నాతి. 


నమ ఇతి. (పన్నగనద్దాయ) -పన్నం పతితం యథా తథా గచ్చంతీతి, పదా 
న గచ్చంతీతి వా పన్నగాః భుజంగాః, తైః నద్దాయ బద్దాయ. ఆవేధ్యారోప్యాది 
చతుర్విధాభరణభూతైః భుజంగ భూషితాయేత్యర్థః. ఏతచ్చాగ్రే వ్యక్తీభవిష్యతి. పక్షే పన్నగేన 
యోక్తరూపవాసుకిన్మా బద్దాయ వేష్టితాయేత్యర్టః ““మంధానం మందరం కృత్వా యోగక్రం 
కృత్వా చ వాసుకిమ్‌'? (రామాయణే బాలకాండే 45-18) ఇత్యుక్తే. (వైకుంఠవశవర్తినే) 
వైకుంఠస్య విష్ణో, వశే అధీనతాయాం, వర్తితుం శీల మస్యాస్తీతి తాచ్చీల్యే 239:. 
«(28553 వశో వాంఛా ప్రభుత్వాధీనతాసు చి” ఇతి రత్నమాలాయామ్‌. “దాస స్పఖా 
వాహన మాసనం ధ్వజో య స్తే వితానం వ్యజనం త్రయీమయః” (స్తోత్రరత్నే - 41) 
ఇత్యుక్త ప్రకారేణ సర్వదేశ సర్వకాల సర్వావస్ట్రాస్వపి భగవత్కైంకర్యైక నిరతాయేత్యర్థః. పక్షే 
ఊర్ణ్యం భగవదధీనస్టితికాయేత్యర్థః. తథాచోక్తం (శ్రీమతి విష్ణుపురాణే - “క్షీరోదమరధ్యే 
భగవాన్‌ కూర్మరూపీ స్వయం హరిః, మందరాద్రే రధిష్టానం (భ్రముతోలి_భూత్‌ 
మహామునే, ఉపర్యాక్రాంతవాన్‌ శైలం బృహద్రూపేణ కేశవ తథాపరేణే? (9-88) 
తి. తథేతిహాసరత్నే (శ్రీమద్రామాయణే౭ిపి - ** ప్రవివేశాథ పాతాళం మంథానః 
పర్వతో£_నఘ, తతో దేవా స్పగంధర్వాః SIHID! వుధుసూధనమ్‌,త్వం గతి 
స్పృర్వభూతానాం విశేషేణ దివౌకాసాం, పాలయాస్మాన్‌ మహాబాహో గిరి ముద్దర్తు న్లుర్లసి, 
ఇతి శ్రుత్వా హృషీకేశః కామఠం రూప మాస్టితః, పర్వతం ప్పష్టతః కృత్వా శ్యో తత్రోదధౌ 
హరిః, పర్వతాగ్రం తు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవ, దేవానాం మధ్యతః RE మమంథ 
పురుషోత్తవుఃి? (రామాయణే బాలకాండే 45-28-32) ఇతి. ఏవ 35 
(శ్రీభాగవతాదా వపి. (శ్రుతిసింధుసుధోత్సాదమందరాయ) - శ్రుతి రేవ సింధుః 


7 గరుడదండకము 


సముద్ర క్షీరాంబుధి రితి యావత్‌. తస్య సకాశాత్‌ సుధోత్సాదే అమృతోత్సాదనే, 
సుధాత్వాధ్యవసిత సారార్శోత్సాదన ఇత్యర్థః. అత్ర సారార్టస్య సుధాత్వేన నిగీర్యాధ్యవసానాత్‌ 
స్వాద్యత్వసువునోయోగ్యత్వాదయో గుణా వ్యజ్యంతే. (నుందరాయు) - 
మంధానభూతమందరాఖ్యపర్వతాయేతి రూపకమ్‌. (గరుత్మతే) - గరుతా వస్య స్త ఇతి 
గరుత్మాన్‌. ప్రశంసాయా మతిశాయనే వా మతుప్‌. తథాచోక్షం- “*భూమనిందా ప్రశంసాసు 
నిత్యయోగే2_తిశాయనే, సంసర్లే ౬_స్తి వివషాయాం భవంతి మతుబాదయః'. తస్మై, 
గరుత్మతే గరుడాయ. గరుత్మచ్చబ్దేన చాత్ర “GE 2_సి గరుత్మాన్‌ త్రివృత్తే శిరః?" 
(యజు- 4-1-42) ఇత్యాది [శ్రుతిప్రత్యభిజ్ఞాపనేన శ్రుతి ప్రసిద్రవైభవత్వం వ్యజ్యతే. 
(నమః) - స్వాపకర్ణబోధనానుకూలవ్యాపారవికేషః, తథా చ నిరుచ్యతే - “యాః కాశ్చన 
కృతయో మమ భగవతి, అహ మపి న మమ, భగవత ఏవాహ మస్మీత్యేవ మమ మతాం 
యోజయత్యతో నమః” ఇతి, అత ఏవ (శ్రీభాగవతే -““ద్వ్యక్షర స్తు భవే న్మృత్యుః 
త్యక్షరం బ్రహ్మణః పదమ్‌, మమేతి ద్వ్యక్షరో మృత్యుః, న మమేతి చ శాశ్వతమ్‌?” 
ఇతి. (భారతే. శాంతి-13-4) ఆచార్యపాదానుగృహీతరీత్యా **స్వోత్కృప్టావధిక 
స్వాపకర్షబో ధనానుకూలవ్యాపార విశేష? ఇత్యర్థః. భవత్వితి శేషః. SPS 
తాదృశగుణగణపరిమండితం వైనతేయం వాంఛితావాప్తయే ప్రణమామీతి భావః. అత్ర 
గరుత్మతః మందరత్వేన రూపణస్య [శ్రుతేః సింధుత్వరూపణసాపేక్షనిష్పృత్తి కత్వాత్‌ 
సమస్తవస్తువిషయకం సావయవం రూపకమ్‌, **సమస్తవస్తువిషయం (శౌతా ఆరోసితా 
యదా?” (కావ్య ప్రకాశే- సూ. 140) ఇతి తల్లక్షణాత్‌. పన్నగనద్ద్రత్వాదయః ఉపమాయా 
వివా (త్రాపి అనుగామిన స్పాధారణధర్మాః. తచ్చ సారార్భస్య సుధాత్వేన 
నిగీర్యాధ్యవసానరూప రూపకాతిశయోక్త్యనుప్రాణిత మితి ద్వయో స్సంకరః. కవిగతస్య 
గరుత్మద్విషయుకస్య స్వభావస్య వ్యంగ్యత్వాత్‌ భావధ్వనిః. పథ్యావ (క్రం 
వృత్తమ్‌, ““యుజోర్తేన సరిద్భర్తుః పథ్యావక్రం ప్రకీర్తితమ్‌”” (వృత్తరత్నాకరే) ఇతి లక్షణాత్‌. 
(1) గరుడమఖిలవేదనీడాధిరూఢం, ద్విషత్పీడనోత్కంఠితా కుంఠవైకుంఠపీరీకృతస్కంధ 
మీడే స్వనీడాగతి ప్రీతరు ద్రాసుకీర్తి స్తనాభోగ గాఢోపగూఢం, స్పురత్కంటక వ్రాత వేధవ్యథా 
వేపమానద్విజిహ్వాధిపాకల్పవిష్పార్యమాణ స్పటావాటికార్నురో చిశ్చటారాజినీరాజితం, 
కాంతికలోల్లి నీరాజితమ్‌. 

అఖిలవేద= సవుస్తవేదములు అను, నీడ+ అధిరూఢం=గూటిలో నివసించునవి, 
* సోత్రరత్నే 21తమ శ్లోక వ్యాఖ్యాయాం దేశికానాం సూక్తి రియం. 


సవ్యాఖ్యానము శ 8 


ద్విషత్‌పేడన= శత్రువులను పీడించుటలో, 4, 088: మిక్కి లీ 103950, అకుంఠ= అద్దులేని 
సామర్ట్యమునుకల, వైకుంఠ= విష్ణువునకు, పీరీకృత= ఆసనముగా చేయబడిన, స్కంధం= రెండు" 
(ప్రక్కలను (23) 450) కలవానివి. స్వనీడాగతి= తన గూటికి వచ్చుటచే, (ప్రీత = 
సంతోషించిన, రుద్రాసుకీర్తి: రుద్ర, సుకీర్తి అను భార్యలయొక్క, స్తన+ ఆభోగ = స్తనభారముల, 
గాఢ+ ఉపగూఢం=గాఢమైన ఆలింగనములను కలవానిని, స్ఫురత్‌కంటక= స్ఫుటముగా కనపడు 
పులకలయొక్క, (వ్రాత= సమాహముయొక్క, వేధవ్యథా=గుచ్చుకొనుటచే కల్గిన బాధచే, 
వేపమాన= కంపించు, ద్విజిహ్వ+ అధిప= సర్పరాజులు అను, ఆకల్ప= ఆభరణములచేత, 
విషార్యమాణ= విస్తృతముగా చేయబడిన, సృటావాటికా = పడగలవరుసలోని, రత్న= రత్నముల, 
రోచిస్‌ = కాంతులయొక్క, ఛటా = ప్రరోహములయొక్క, రాజి=రేఖలచే, నీరాజితం= హారతి 
ఇవ్వబడినవానిని, కాంతికల్గోలినీ=కాంతి అను నదిచే, రాజితం:= (ప్రకాశింప చేయబడినవానిని 
అగు, గరుడం=గరుడుని, ఈడే= స్తుతింతును. 


గరుడదండక మను ఈ స్తోత్రములోని మొదటి చరణ మిది. ఇందు దేశికులు గరుడుని 
శక్తిని, శత్రువులను సంహరించు 25 5599, భక్తుల కష్టములను పోగొట్టు కరుణను 
స్తుతించుచు, తన పత్నులను ఆలింగనము చేసికొనుటచే SBS ఆనంద సందోహముతో నిండిన 
మనస్సును కలవాడగుటచే గరుడుడు తమ అభీష్టములను తీర్చుటయందు అభిముఖ్యమును 
కల్గియున్నాడని పల్కుచున్నారు. 

గరుడుడు వేదములు అను గూటిలో నివసించువాడు, శత్రువులను సంహరించుటలో 
ఉత్కంఠను కల విష్ణువునకు ఆసనముగా చేయబడిన స్కంధభాగమును కలవాడు, అతడు 
తమ వద్దకు వచ్చుటచే మిక్కిలి సంతోషించిన భార్యలగు రుద్రాసుకీర్తులు తమ స్తనాభోగముతో 
గాఢముగా ఆలింగనము చేసికొనగా అపుడు కల్గిన సంతోషమువలన గరుడునకు రోమాంచము 
కలిగను. ఆ రోమాంచమువలన గరుడుని ఆభరణములవలె చుట్టియున్న సర్పరాజులకు మిక్కిలి 
బాధకల్లెను. అపుడు ఆ సర్పరాజులు తమ పడగలను విప్పుగా అందలి రత్నములయొక్క 
కాంతుల వరుస గరుడునకు హారతి ఇచ్చినట్టుండెను. ఆ కాంతి ఒక నది వలె ప్రకాశించెను. 
అట్టి వైభవమును కల గరుడుని స్తుతింతును అని తాత్పర్యము. 


((అభిలవేదనీడాధిరూఢమ్‌) అఖిల- సమస్త మని అర్ధము. న Do: 8DO:??. అను 
విగ్రహమును చెప్పిన వేదము నశింపనిది, (ప్రవాహనిత్యత్వమును FISA, ఎల్లప్పుడును 
అధ్యయనము చేయబడునది అను అ్టవిశేషము స్ఫురించును. ఇచట నజ్‌నకు తద్భిన్నత్వమును 
OSLAT గ్రహింపనగును. ఈ విశేషణమునకు సకలవేద ప్రతిపాద్యుడని అర్దము. “వేదాత్మా 
విహగేశ్వరఃి? అని యామునులు వచించిరి కదా! గరుడుని వేదాత్మకత్వమును *“వహేయం 
యజ్ఞాన్‌ ప్రవిశేయం వేదాన్‌'', “సుపర్టో ఇసి గరుత్మాన్‌” ఇత్యాది శ్రుతులు తెలుపుచున్నని. 


g గరుడదండకము 


ఇచట వేదశబ్దము వేదోప బృంహణమగు పాంచరాత్రమునకును ఉపలక్షకము. ఆ శాస్త్రమున 
' “పక్లౌ యస్య బృహత్సామ రథంతర మపి ద్వయమ్‌” ఇత్యాదిగా గరుడుని వేదరూపత్వము 
తెలుపబడినది. దేశికులును గరుడపంచాశత్‌ స్తోత్రవున “నేత్రం గాయత్ర మూచే 
(శుతిశతశిఖరాభిస్టుతాత్మా గరుత్మాన్‌'”” అనుచు ఈ అంశమును అనుసంధించిరి. గరుడులు 
పక్షిజాతికి చెందిన వారగుటచే అందుల కనుగుణముగా వేదములు గూటితో పోల్చబడినవి. 
అంతియేగాక, “నితరామ్‌ ఈడ్యతే ఇతి నీడ? అనునీడ శబ్దవ్యుత్సత్తి వేదమున కును 
తగియుండుట ఇచట గవునింపతగినది. **అఖిలవేదనీడాధిరూఢవ్‌”* అనుటకు 
““వేదార్థభూతం, యత్ర విశ్వం భవతి ఏనం నీడ మిత్యుక్తం, భగవంత మాశ్రిత్య ఇత్యర్థః, యద్వా 
సర్వజగదా శ్రయః వేదార్హరూపో భగవాన్‌ అధిరూఢో వాహో యస్య సః ఇతి” అని 
సంస్కృతవాఖ్య కలదు. దీనిని బట్టి వేదార్థభూతుడైన, సర్వజగద్రూపుడైన భగవానుని 
ఆ(శ్రయించినవాడు, ఆ స్వామిని 'మోయువాడు అనియు చెప్పవచ్చును. ఈ అర్టమున అఖిల 
వేదనీడ శబ్దములచే భగవానుడు బోధింపబడుచున్నాడు. 


((ద్విషత్పీడనోత్కంఠితా... -స్కంధం) భగవానుడు “దేవానాం దానవానాం చ సామాన్య 
మధిదైవతమ్‌”” అనునట్లు అందటికిని దైవమే కావున శత్రువు లెవ్వరు ఉండుటకు అవకాశము 
లేదు. అయినను తన OS) అపచార మొనర్చువారిని భగవానుడు తన శత్రువులుగా 
తలచును. కావుననే శ్రీకృష్ణభగవానుడు దుర్యోధనునితో “ద్విషదన్నం న భోక్తవ్యం . . . 
పాండవాన్‌ ద్విషసే రాజన్‌, మమ ప్రాణా హి పాండవాః” అని పల్కెను. ఆ(శ్రితులకు కల్లు 
బాధలను తీర్చుటలో, వారిని హింసించువారిని దండించుటలో భగవానుడు మిక్కిలి 
అభినివేశమును, తొందరను కల్గియుండును. సర్వశక్తి అగు భగవానునకుకూడ సహాయ 
మొనర్చుననుటచే గరుడుని మహిమాతిశయము తెలుపబడినది. ఆ (ప్రయత్నమున స్వామి 
గరుడుని స్మంధమును తన కాసనముగా చేసికొని పయనించును. “ధ్వజం మే భన సదా 
త్వ మేవ విహగేశ్వర, ఉపరిస్టాత్‌ స్థితి స్తే ఇస్తు మమ పక్షీంద్ర సర్వదా?” అనుచు స్వామి గరుడుని 
స్కంధమును తనకు ఆసనముగా చేసికొనెను అని భారతము తెలుపుచున్నది. లేక, గరుత్మంతుడే 
స్వయముగా తన స్మంధమును భగవానునకు ఆసనముగా చేయుననియు చెప్పవచ్చును. ఇచట 
“ద్విషత్సీడనోత్కంరితః, అకుంఠవైకుంఠపీఠీకృుతస్కంధఃః” అని విశేషణో భయపదముగా 
అన్వయింపవీలున్నను, ఈ చరణములోని మిగిలిన విశేషణము అన్నియు వ్యస్తములుగా 
నుండుటచే దీనిని కూడ అట్లే అన్వయించుట స్వరసము. ఈ ద్వారా కవి గరుడుని 
స్వాభిమతార్హ ఘటకత్వమును సూచించిరి. 


ఇట్టు భగవానునకు యుద్దయా(త్రలో ఉపకరించుటకై గరుడుడు వెడలినపుడు, 
తద్విరహమువలన సంతప్తలైన రుద్రాసుకీర్తులను గరుడపత్నులు విజయపూర్వకముగా గరుడుడు 


సవ్యాఖ్యానము 10 


తిరిగివచ్చుటను చూచి ఆనందాతిశయముతో గాఢముగా స్వయముగా కౌగిలించుక్‌నుటు, 
అందువలన గరుడునకు నిరతిశయసుఖము కల్గుట అనంతర విశషణమువలన తెలియుచున్నది. 


(స్వనీడా.... నీరాజితం) శ్రీరామచం(ద్రుడు జనస్థానమున పదునాల్లువేల రాక్షసులను 
సంహరించి, తిరిగివచ్చుటను చూచిన సీతాదేవి “తం దృష్ట్వా శత్రుహంతారం.... బభూవ 
హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే”” అనునట్లు మిక్కిలి సంతోషించినదై, భర్తను స్వయముగా 
ఆలింగనము చేసికొనినట్టే, ఇచటను గరుడుడు విజయోత్సాహముతో తిరిగిరాగా 
రుద్రాసుకీర్తులు సంతోషముతో గాఢాలింగన మొనర్చుకొనిరి. అచింతితముగ లభించిన పత్నీ 
పరిరంభణము గరుడునకు పులకలు కల్లించినది. గరుడునకు తన రెక్కలవలె రుద్రాసుకీర్తులను 
పత్ను లన్నను మిక్కిలి ఇష్టము. ఈ సందర్భమున కవి కంటక శబ్దమును (ప్రయోగించుట గ 
వునింపదగినది. ఈ శబ్దవఎ “కంటక ః...రోమూంచే చ (ద్రువూంగే చి” అను 
విశ్వనిఘంటువు (ప్రకారము రోమాంచమును, ముల్లును తెలుపును. గరుడుని రోమాంచములు 
5753 గుచ్చుకొనుటచే, అతనికి ఆభరణమువలె చుట్టియున్న సర్పరాజులు బాధను పొంది, 
తమ పడగలను విప్పినవి. గరుడునకు సర్పములు ఆభరణము అనుట మొదటి శ్లోకములోని 
పన్నగనద్దాయి? అను ప్రయోగము వలన, “వామే వైకుంఠ శయ్యా?” ఇత్యాది గరుడపంచాశత్‌ 
శ్లోకమువలన తెలియుచున్నది. సర్పరాజుల పడగలలోని రత్నముల కాంతులచే గరుడునకు 
విజయోత్సవమున దృష్టిదోషపరిహారార్థము మంగళహారతి ఇవ్వబడినదనుటచే ఇచట 
అతిశయోక్తి కలదని చెప్పనగును. సర్పములు ద్విజహ్వు లగుట భారతములోని అమృతహరణ 
వృత్తాంతము తెలుపుచున్నది. స్వర్గమునుండి తాను తెచ్చిన అమృతకలశమును దర్భలపై ఉంచి, 
గరుడుడు వెడలిపోగా, సర్పములు స్నానముచేసి, పిమ్మట అమృతమును భుజింపవలెనను 
నియవుముచే స్నానమునకై పోయిరి. ఇంతలోగా దేవేంద్రుడు వ చ్చి అమృతమును 
తీసికొనిపోయెను. అపుడు ఒకటి, రెండు బిందువులు దర్భలపై చిందగా, తిరిగి వచ్చిన 
సర్పములు అమృతము కన్పింపకపోవుటచే దర్భలపైనున్న అమృతబిందువులను నాకినవి. అపుడు 
వాని నాలుక చివర రెండుగా చీలెను. అప్పటి నుండి అవి ద్విజిహ్వు లయ్యెను. ఈ ఉదంతము 
“సోమస్థాన మిదం చేతి దర్చాన్‌ తే లిలిహుః తదా, తతో ద్విధా కృతా జిహ్వా సర్పాణాం తేన 
కర్మణా?” అని శ్రీభారతమున తెలుపబడినది. **ద్విజిహ్వాకల్ప*” అనునపుడు “ద్విజిహ్వా ఏవ 
ఆకల్ఫా” - సర్పములే ఆభరణములు అను అవధారణాపూర్వపద కర్మధారయ సమాసమును 
చెప్పనగును. అ(ప్రకృత ములగు ఆభరణవఎలకు స్వతస్పిద్దవుుగా ( సర్బవఎలు) 
పడగలనువిప్పుటలో కారణ మగుటకు అవకాశము లేదు. కావున ప్రకృతములగు సర్పరూపమున 
అవి పరిణమించుట అపేక్షితమగుటచే పరిణామాలంకారము ఇచట కలదు. 


(కాంతికల్లోలినీరాజితవ్‌) కాంతిని నదితో పోల్చుటచే ఉపవూలంకారము. 


11 | గరుడదండకము 


“నీరాజితంి”, “కాంతికల్లోలినీరాజితంి” అనుటచే ఛేకానుప్రాస, * ద్విషత్పీడనోత్కంఠిత?? 
అన్ను విశేషణమున “ఠి? కారము పలుమార్లు ఆవృత్త మగుటచే వృత్త్యనుప్రాసయుకలవు. అట్లే, 
“వేదనీడి” అనునపుడు ఉపమయు కలదు. ఈ అలంకారముల పరస్పరనైరపేక్యముచే 
తిలతండులరూపమైన సంస్నష్టి కలదు. 


“స్వనీడాగతి ప్రీతి” అను విశేషణమున రుద్రాసుకీర్తులకు, గరుడునకు మధ్యకల 
పరస్పరవిషయకమైన రతి అను స్థాయి విభావములచే, గాఢాలింగనాది అనుభావములచే, 
రోమాంచాదులను సాత్తికభావములచే, “ప్రీతి” అను పదముచే వ్యక్తమైన హర్షవమును 
వ్యభిచారిభావముచే పరిపుష్టమై శృంగారసరూపమును పొందుచున్నది. ఈ శృంగారరసము కవికి 
గరుడుని పట్టుగల భక్తిరూపరతికి అంగవుగుటచే ఇందు రసవదలంకారము అను 
గుణీభూతవ్యంగ్యవిశేషము కలదు. 


వ్యాఖ్య :- అధాస్య నిజాంగనాలింగనానందసందోహతుంది లాంతరంగతయా 
స్వాభిమతార్థసాధనాభిముఖ్య మభివ్యంజయన్‌, అండజనాథ మేతం దండకేనా నునాథతి 
గరుడ మితి. గరుడ మీడే ఇత్యన్వయ. తం విశినష్టి అఖిలేతి. (అఖిలవేదనీడాధిరూఢం) 
అఖిల: కృత్స్నవ యద్వా, న Ho: అఖిల, ఫీలభిన్నః పఠ్యమాన ఇత్యర్థః. తదుక్త 
DAS: ““తత్సాదృశ్యం తదన్యత్వం తదల్పత్వం విరోధితా, అప్రాశస్త్య మభావ శ్చ 
నఇర్జ్రాః షట్‌ ప్రకీర్తితాః” ఇతి. స చాసౌ వేద శ్చ అఖిలవేదః స ఏవ నీడః కులాయః, 
“కులాయో నీడ SAHA! మిత్యమరః. త మధిరూఢం, తత్ర వసంత DÖ. 
సర్వవేదప్రతిపాద్య మితి యావత్‌. తథా చ శ్రూయతే - “వహీయం యజ్ఞాన్‌ ప్రవిశేయం 
SAS (సౌపర్త[్రుతిః), **సుపర్జో2_సి గరుత్మాన్‌, త్రివృత్తే శిరో గాయత్రం చక్షుః. 
తస్య గాయత్రీ చ జగతీ చ పక్షా వభవతామ్‌. ARES (0525 చ AJ, అనుష్టుప్‌ చ 
పంక్తిశ్చీ ధుర్యా, బృహత్యేవోద్ది రభవత్‌. స ఏతం ఛందోరథ మాస్టాయ, ఏత మధ్వాన 
మనుసమచరతో? (యజ. తైత్తిరీయే. 4-1-42) ఇత్యాది. వేదేత్యనేన తదుపబ్బంహణ 
మపి వివక్షితమ్‌. తథాచ, (శ్రీభగవచ్చాస్తే “పక్షా యస్య బృహత్సామ రథంతర మసి 
ద్వయమ్‌, అక్షిణీ చాపి గాయత్రీ త్రివృత్‌ సామ శిరః స్మృతమ్‌, స్తోమ ఆత్మా నమ స్తస్మై 
వామదేనో2.౦గ సంపదే?” ఇతి. “నేత్రం గాయత్ర మూచే త్రివృదితి చ శిరో నామధేయం 
యజూంస్కి ఛందాంస్యంగాని ధిష్టాకత్మభి రజని శఫై ర్విగ్రహో వామదేవ్యమ్‌, యస్య 
స్తోమాత్మనో2._ సౌ బృహదితర గరుత్తాదృశాన్నూయపుచ్చః స్వాచ్చంద్యం నః ప్రసూతాం 
శ్రుతిశతశిఖరాభిష్టుతాత్మా గరుత్మాన్‌” ( గరుడపంచాశతి- 3) ఇత్యాచార్యపాదై రప్యుక్తమ్‌. 
( ద్విషత్పీడనోత్తు_ం౦ఠితాకుంఠ- వైకుంఠపేఠీకృతస్కంధం) - ద్విషతాం శత్రూణాం, పీడనే 


ళ్‌ 


సవ్యాఖ్యానము 12 


హింసనే, 68, 05355 ఉద్యూక్త స్యేతి యావత్‌. అకుంఠస్య స్వోద్యోగే 
నివారకాంతరరహితస్య, వైకుంఠస్య విగతః కుంఠః యస్య సః, స.ఏవ వైకుంఠ: ఇతి 
స్వార్టికః ప్రత్యయః. తస్య, స్వత స్సర్వత్ర ప్రతిహతిరహితస్య భగవతో విష్ణోః పీఠీకృతా 
ఆసనీకృతౌ స్కంధౌ అంసౌ యేన తమ్‌, భగవతో యాత్రావసరే భక్త్యతిశయేన స్వయ 
మేవాసనీభూయ సన్నద్దో భవతీతి భావః. యద్వా, తాద్బశ వైకుంఠేన పీఠీకృతా స్కంధౌ 
యస్యేతి షష్టీబహుప్రీహిః. SPS, సర్వశ్తేనాపి భగవతా స్వసామర్థ్యపరామర్శనేన రణే 
అపేక్షితసాహాయ్యక ఇతి తన్మహిమాతిశయ స్పిద్దః తేన చ స్వాభిమతార్థఘటకత్వం 
ప్రకటీకృతమ్‌. ఏవం వైనతేయస్య భగవతః యుద్దయా త్రావసరే స్వవిరహీణ సంతప్తయోః 
స్వపత్నో్యోః విజయపూర్వక మాగమనసమయే ఉత్కంఠితయోః స్వయం గ్రహాక్తేష 
సుఖితత్వమాహ స్వనీడేతి. (స్వనీడాగతి ప్రీత - రు ద్రాసుకీర్తిస్తాభోగగాఢోపగూఢ స్ఫురత్‌ 
-కంటకవ్రాతవేధవేపమాన - ద్విజిహ్వాధిపాకల్పవిష్పార్యమాణ - సృటావాటికా - 
రత్నరోచి- చ్చటారాజి- నీరాజితం) - స్వనీడాగ త్యా నిజగృహాగమనేన, ప్రీతయోః 
ముదితయోః, రుద్రాసుకీరో $ః తదాఖ్యదేవ్యోః, స్తనాభోగేన స్తనభరేణ, “స్తనాభోగ 
స్తనభరి? ఇత్యుక్తే. యత్‌ గాఢోపగూఢం దృఢతరోపగూహనమ్‌. భావే Si. స్తనాలింగన 
మితి యావత్‌. తదాహ వాత్స్యాయను “స్తనాభ్యా మురః ప్రవిశ్య తత్రైవ భార మారోపయే 
దితి స్తనాలింగనమ్‌'' ఇతి. తేన స్పురతాం ప్రాదుర్భవతాం, కంటకానాం రోమాంచానాం, 
““సూచ్య గ్రే కుద్రశత్రా చ రోమహర్షే చ కంటక? ఇత్యమరః. వ్రాతేన సమూహేన, యో 
వేధ అభిఘాతః తేన వ్యథయా హింసయా, వేపమానాః కంపమానాః, ద్వే జిహ్వీ యేషాం 
తే ద్విజిహ్వోః ద్విరసనాః. అమృతకలశాదధస్తా దాస్తీర్ణదర్భలేహనేన ద్విధాభూతరసనవత్తయా 
ద్విజిహ్వీతి నామభాజ ఇత్యర్థః. తథాచోక్తం (శ్రీమన్మహాభారతే- “సోమస్థాన మిదం 
చేతి దర్భాం స్తే లిలిహు స్తదా, తతో ద్విధా కృతా జిహ్వా సర్పాణాం తేన కర్మణా, 
ద్విజిహ్వా శృ కృతా స్పర్పా గరుడేన మహాత్మనా?” (భారతే- ఆది - 34-23) ఇతి. 
తేషా మధిసాః అనంతవాసుక్యాదయః. త ఏవాకల్పాః భూషణాని. **అనంతో వామకటకో 
యజ్ఞసూత్రం తు వాసుకి; తక్షకః కటిసూత్రం తు హారః కార్కోటక స్తథా, పద్మో 
దక్షిణక్టర్ణే తు, మహాపద్మ స్తు వామతః, శజ్ఞ శ్థిరః ప్రదేశే తు గుళిక శ్చ భుజాంతరే, ఏతై 
SOT రాద్ట్యైః భూషితం భుజగోత్తమైఃి' ఇతి (శ్రీసాత్వతోక్త ప్రకారేణ 
కటకాద్యాభరణభూతాః అనంతవాసుక్యాదయః సర్ప శ్రేష్టా ఇత్యర్థః. ఏతదేవాచార్యపాదైః 
వ్యక్త ముక్తం (శ్రీగరుడపంచాశతి (36) -వామే వైకుంఠశయ్యాఫణిపతికటకో 
వాసుకి బ్రహ్మసూత్రో, రక్షే న్న స్తక్షకేణ గ్రథితకటితటః చారుకార్కోటహారః, పద్మం 


13 గరుడదండకము 


Ga SS ప్రథి మవతి మహాపద్మ మన్యత్ర బిభ్రత్‌ చూడాయాం శంఖపాలం గులిక 
మపి భుజే దక్షిణే పక్షీవుల్లః” ఇతి. 3 ర్విష్పార్యవాణానాం విస్తార్యవాణానాం, 
స్పటానాం ఫణానాం, వాటికాసు పంక్తీషు, (వర్తమానానాం), రత్నానాం మణీనాం 
సంబంధినీనాం, రోచిశ్చటానాం కాంతిప్రరోహాణాం, రాజ్యా రేఖయా, ee ed రేఖా స్తు 
రాజయి* ఇత్యమరః. నీరాజితం కృతరాత్రికముంగళమ్‌. లోకే దృష్టిదోషపరిహారార్టం 
(క్రి యమాణా రాత్రికమంగళ మస్య స్వభూషాభూతపన్నగఫణామణిదీప్తిభిః స్వయ మేవ 
సంజాత మితి భావః. ఏవం వీరశ్రియా సమాగతస్యాస్య ఉక్తరీత్యా ఫణామణిదీప్తి ప్రసరేణాపి 
శోభాతిశయ మాహ కాంతీతి. (కాంతికల్లోలినీ - రాజితం) కాంతిః కల్లో లినీవ 
కాంతికల్లో వినీ తయా రాజితం దీప్తమ్‌. కాంతిప్రవాహభాసుర మిత్యర్థః. (గరుడం) 
“గురుం భారం సమాసాద్యోడ్డీన ఏష విహంగమః, గరుడ స్తు ఖగగ్రేష్టః తస్మాత్‌ 
పన్నగభోజని” ఇతి నిరుక్తనామానం వినతానందనమ్‌, (ఈడే)-స్తామి. అత్ర 
“నీరాజితం కాంతికల్లోలినీ 285»! ఇతి ఛేకానుప్రాసః, “సో ల_నేకస్య SES 
పూర్వ” (కావ్యప్రకాశే- సూ 106) ఇతి లక్షణాత్‌. వ్యవహితానా మపి వ్యంజనానాం 
సకృత్‌ సామ్యే అయమ్‌. అవ్యవధానపక్షే తు వృత్త్యనుప్రాసః. ఉభయత్రాపి సర్వసామ్యా 
దభ్యుచ్చయః. న చాత్ర యమకం శక్యశంకం, త త్రయోజకస్టాననియమాభావాత్‌. 
* ద్విషత్చీడనోత్కంఠితే?' త్యత్ర ఠకారస్యా సకృదావృత్తేః వృత్త్యనుప్రాసః, *ఏకస్యా 
ప్యసకృత్‌ పరః” (కావ్య ప్రకాశే ఇతి లక్షణాత్‌. “*ద్విజిహ్వాధిపాకల్సే”” SIIS 
ద్విజిహ్వాధిపా ఏవాకల్పా ఇతి మయూరవ్యంసకాదిసమాసాశ్రయేణ ఉత్తరపదార్ధత్వాత్‌ 
ప్రధానస్యారోప్యవూణస్య విషయిణ ఆకల్పస్య స్వతః 
సణావిస్తార క త్వర రాప(పక్ళత కారోోపలాూాగిత్వాసం SS 
ప్రకృతద్విజిహ్వాధిరూపవిషయాత్మతాపరిణత్యపేక్షణాత్‌ సరిణామాలంకారః. *“పరిణామః 
క్రియార్హ శ్చేత్‌ విషయీ విషయాత్మనా?” (చం[ద్రాలోకే) ఇతి లక్షణాత్‌. న చాత్ర 
ద్విజిహ్వాధిపా ఆకల్ప ఇవేతి ఉపమితసమాసాశ్రయణేన ఉపమా స్యా దితి వాచ్యమ్‌, 
““అనంతో వామకటకి ఇత్యాది సమనంతరోదాహృత ప్రమాణ - పర్యాలోచనాయాం 
భేద ప్రధానోపమాపేక్షయా అభేద ప్రధానరూపకస్ర్యైవ స్వరసతయా (ప్రతీతేః. 
యద్యుపమాయా మపి కవిసంరంభ ఇతి సహృదయహృదయం, తదా ద్వయో రపి 
సాధకబాధకప్రమాణాభావాత్‌ సందేహసంకరో౭_స్తు. “SOBISID?” త్యత్రోపమా, 
“వేదనీడే”” త్యత్ర రూపకమ్‌. ఏతేషాం త్రయాణా మనుప్రాసస్య చ మిథో నైరపేక్యాత్‌ 
తిలతండులన్యాయేన సంస్పష్టిః “సేష్టా సంస్పష్టి రేతేషాం భేదేన యదిహ 80?” 


సవ్యాఖ్యానము 44 


(కాన్యప్రకాశే- సూ 207) ఇతి లక్షణాత్‌. “స్వనీడాగతి ప్రీతే"త్యత్ర రుద్రాసుకీరో $:, 
గరుడస్య చ పరస్పరవిషయిణీ రతిః స్టాయిభానః. MAIT ర్విభావై రాలింగనాదిభిః 
అనుభావైః, రోమాంచాదిభి స్పాత్తికభావైః, ప్రీతిపదాభివ్యంజితేన హర్తేణ చ సంచారిణా 
పరిపుష్యమాణ: శృంగారావస్తా మాపద్యత ఇతి ధ్వన్యమానః శృంగారరసః కవిగతాయా 
గరుడ విషయరతే రంగభూత ఇతి రసవా నలంకారః. తథా చ తల్లక్షణమ్‌ ** అంగభావం 
రసో యత్ర భావం ప్రత్యథవా రసమ్‌, భజేత్‌ స తత్ర రసవదలంకార 7008" ఇతి, 


(2) జయ గరుడ, siig, దర్వీకరాహార, దేవాధిపాహారహారిన్‌, ATSO 
దంభోళిధారాకిణాకల్ప, కల్పాంతవాతూలకల్ఫోదయానల్బ వీరాయితోద్యచ్చమత్కార- 
దైత్యారిగరుత్మన్‌, జైత్రధ్వజారోహనిర్హారితోత్కర్హ, సంకర్షణాత్మన్‌, మరుత్పంచకాధీశ 
సత్యాదిమూర్తే న కశ్చిత్‌ సమ స్తే నమ స్తే పున స్తే నమః 

సుష్ధ=గొప్ప ఉెక్కలను కలవాడా!, దర్వీకరాహార= పాములను ఆహారముగా కలవాడా!, 
దేవాధిప+ ఆహారహారిన్‌= దేవతలకు (ప్రభువగు ఇం(ద్రునకు ఆహారవుగు అవ్యుతమును 
హరించినవాడా! దివౌకస్పతి= దేవేంద్రునిచే, క్షిప్త ప్రయోగింపబడిన, దంభోళి= వజ్రాయుధము 
యొక్క, ధారా= అంచుయొక్క దెబ్బలచే ఏర్పడిన, కిణ+ ఆకల్ప= కాయలను ఆభరణముగా 
కలవాడా | కల్పాంతవాతూల (ప్రళయ కాలములోని గాలివలె, ఉదయః= ఉత్పత్తినికల, 
అనల్ప= అంతులేని, వీరాయితః= వీర్యముచే, ఉద్యత్‌చమత్కార= ఉదయించిన చమత్కారమును 
కలవాడా! దైత్యారి= విష్ణువుయొక్క, జైత్ర= విజయమునకు (సూచకమగు) ధ్వజ+ ఆరోహః= 
ధ్వజమును అధిరోహించుటచే, నిర్దారిత= నిశ్చయింపబడిన, ఉత్కర్హ మహిమను కలవాడా | 
సంకర్షణాత్మన్‌= సంకర్షణస్వరూపా! మరుత్‌పంచక+ అధీశః ప్రాణము మొదలగు అయిదు 
265385 వాయువులకు అధిష్టానదైవవూ! సత్యాదివబార్తే= సత్యవల వెయుద లగు 
అయిదువిధములైన మూర్తులను కలవాడా! గరుత్మన్‌=గొప్పు చెక్కలను కలవాడా! హే గరుడ= ఓ 
గరుడా! జయః సర్వ్యోత్కర్షతో వెలుగొందుదువు గాక! తే=నీకు, సమః= సమానుడు, న 
కశ్చిత్‌=ఎవ్వడును లేడు, తే=నీకు, నవః=నవుస్కారము, పునః=వంరల, తే=నీకు, 
నమః= నమస్కారము. 

యుద్దమునుండి తిరిగివచ్చిన గరుడునకు మంగళాశాసనమును నిరుపమానములగు 
సంబోధనలద్వారా చేయుట ఈ చరణములోని (ప్రధానాంశము. 

గొప్పు జెక్కలను కలవాడా! సర్పములను ఆహారముగా కలవాడా! ఇం(ద్రునకు 
ఆహారమగు అమృతమును హరించిన వాడా! ఇంద్రునిచే ప్రయోగింపబడిన వజ్రాయుధము 
యొక్క అంచు తగులుటచే ఏర్పడిన కాయలను (కిరణములను) ఆభిరణముగా కలవాడా! 


15 గరుడదండకము 


ప్రళయకాలములో పుట్టు వాయువువంటి జన్మ(ప్రకారమును కలవాడా! సాటిలేని వీర్యముచే 
కల్గిన సామర్ధ్యమును కలవాడా! విష్ణువుయొక్క విజయమునకు సూచకమగు ధ్వజమున 
నుండుటచే తెలిసికొనబడిన మహిమను కలవాడా! సంకర్షణరూపా! (ప్రాణము మొదలగు 
అయిదు విధములైన వాయువులకు ఆదిదైవములగు సత్యము మొదలగు అయిదు విధములైన 
రూపములను కలవాడా! గరుత్మంతుడా! సర్వోత్కర్షతో వెలుగొందుము. నీకు సాటి 
ఎవ్వరునులేరు. నీకు నమస్కారము. మరల నమస్కారము అని భావము. 


(సుషర్ణ) గరుడుని అమృతహరణముచే కోపించిన ఇంద్రుడు వజ్రాయుధమును 
(ప్రయోగింపగా, అపుడు ఆ ఆయుధమునకు సమాధానముగా గరుడుడు తన తెక్కలను అడ్డు 
నిలిపెను. కావున గరుత్మంతునకు సుపర్జుడనుపేరు SIN. ఈ విషయము “*వజ్రస్య చ 
కరిష్యామి తవ చైవ శతక్రతో, ఏతత్పత్రం త్యజామ్యేకం యస్యాంతం 550543, తదుత్యృష్ష 
మధి (పేక్య తస్య వర్ణ మనుత్తమమ్‌, హృష్టాని సర్వభూతాని నామ చక్రే గరుత్మతః, సుషర్ణం పత్ర 
వూలక్ష్య సుపర్గో ఒయుం జయుత్వితి”” అను శ్రీవుహాభారత శగేకవయువ లన 
వ్యక్తమగుచున్నది. వజ్రాయుధము దెబ్బకు సైతము చలింపని గరుడుడు ఆ ఆయుధముపై, 
ఇంద్రునిపై నున్న గౌరవము కారణముగా ఒక ఈకను మాత్రము వదలెనట. అట్టి శక్తివంతమైన 
టెక్కలను కల్గిన వాడగుటచే గరుత్మంతుడు సుపర్గుడయ్యెను. ఇట్టు ఈ నామము గరుత్మంతుని 
అసాధారణశక్తిని తెలుపును. ఈ అంశమును దేశికులు గరుడపంచాశత్‌లోని **యః స్వాంగే 
సంగరాంతః'” అను శ్ఞోకవున తెలియజేసిరికదా! సుపర్ణశబ్దవు సాత్వతసంహితలో 
గరుడవ్యూహవిశేషమును తెలుపునని చెప్పబడినను. ఇచట గరుత్మంతునకు పర్యాయముగా 
(ప్రయోగింపబడినదని తెలియనగును. 


(దర్వీకరాహార) గరుత్మంతుడు పాములను ఒకేసారి భుజింప (ప్రయత్నింపగా, 
సర్పములు భయపడి, దినమున కొక సర్పముచొప్పున అతనికి ఆహారము కాగలమని 
గరుత్మంతుని ్రార్టించినవి. గరుడుడు అందులకు సమ్ముతించెను. ఈ అంశము 
గరుడపంచాశత్‌లోని “పాయా న్నః ప్రత్యహం తే కమపి విషధరమ్‌” అను శ్లోకమున 
(ప్రస్తావింపబడినది. 


(దేవాధిపాహారహారిన్‌) ఇంద్రునకు ఆహారమగు అమృతమును హరించుటను 
స్తుతించిచుట ఎట్టు తగును ?అనినచో తల్లీ దాస్యమును బాపుటకొజు కగుటచే ఇచట 
స్తుతింపబడినది అనిచెప్పనగును. మరియు అనంతరవిశేషణమున కిది మూలము. *మనోజవా 
అయమాన ఆయసీ మతరత్‌ పురమ్‌ దివం సుపర్గో గత్వా య సోమం వజ్రిణ ఆభరత్‌” అని 
వేదము, ““అచ్చినత్‌ తరసా మధ్యే సోమ మభ్య ద్రవ త్తతః, ఉత్పపాత జవేనైవ యంత్ర మున్మమథ్య 
వీర్యవాన్‌” అని పంచమవేదమును ఈ వృత్తాంతమును స్తుతించినవి. 


సవ్యాఖ్యానము A 16 


(దివౌకస్పతి. . . కిణాకల్ప) కిణ మనగా శరీరమున కాయవలె గట్టిపడిన భాగము. 
ఇంద్రుడు (ప్రయోగించిన వజ్రము తగిలిన చోట గరుత్మంతుని శరీరము గట్టిపడి కాయగా 
మారెను. అదియే కిణము. ఆ కిణము గరుడుని పరాక్రమమునకు, ధైర్యమునకు చిహ్న 
మగుటచే గొప్పు ఆభరణము. లోకమున యుద్రమున తగిలిన దెబ్బలచే ఏర్పడిన కిణములను 
వీరులు గొప్పు ఆభరణములుగా తలచుట పరిపాటియేం కదా! కాళిదాసుకూడ 
“4 ప్రత్యాదిస్ట్రాభరణరుచయః చంద్రికా చంద్రహాసైః” అనుచు ఈ విషయమును (ప్రస్తావించెను. 
వ(జాయుధము దెబ్బకును ఏమాత్రము చలింపని గరుడుని విక్రమాతిశయమును 'తరువాతి 
సంబోధన సూచించుచున్నది. 


(కల్పాంత....చమత్కార) ప్రళయకాలయుంయూమారుతమువలె ఆర్భాటముగా 
ఉదయించుటద్వారా గరుడుడు అపూర్వమైన వీర్యమును |ప్రకాశింపచేయుచు చమత్కారమును 
కల్గించెను అని తాత్పర్యము. ఇట్టి విక్రమాతిశయము భగవానుని. గౌరవమునకు కారణ 
మయ్యెను. ఈ అంశమును అనంతరవిశేషణము సూచించున్నది. 


(దైత్యారి....నిర్దారితోత్కర్ష) గరుడుని విక్రమాటోపమును చూచిన భగవానుడగు 
శ్రీమన్నారాయణుడు అతనిని తన ధ్వజముపై గుర్తుగా చేసికొనెను. “తథేతి చ హసన్‌ ప్రాహ 
హరిః నారాయణః ప్రభుః, ధ్వజం చ మే భవ సదా త్వ మేవ విహగేశ్వరి” అని భారతమున 
ఈ అంశము తెలుపబడినది. గరుడధ్వజుడని భగవానునకు నిరూపకనామము కలదుకదా! 
“కరుడప్పుల్‌ కొడి?” అని GPT 35) ఈ విషయువలను అనుసంధించిరి. 
*పైయుడైనాకప్పకైకొడియానుక్కు” ఇత్యాది పలుసూక్తులును ఇచట స్మరణీయములు. 


(సంకర్షణాత్మన్‌) సంకర్షణమూర్తినుండి పుట్టినవాడగుటచే ఇచట తద్రూపిగా 
గరుడుడు అనుసంధింపబడెను. కావున కార్యకారణమునకు అభేదోపచారము ( అనగా కార్యమే 
కారణముగా పేర్కొనుము) అని చెప్పనగును. గరుడుడు సంకర్ణణమూర్తిసంజాతు డనుటకు 
సాత్వత సంహితలోని *విష్టోః సంకర్షణాఖ్యస్య విజ్ఞానులశాలినః, మూర్తిః జ్ఞానబలాఖ్యాయా 
సర్వాధారస్వరూపిణీ, మహిమేతి జగద్దాతు ర్విజ్లేయా విహగేశ్వరః??, **స్వానందధామనిష్టస్య 
దేవస్య చతురాత్మనః, సంకర్షణాంశాత్‌ సంప్తూర్ణవిజ్ఞానబలసంకులాత్స్‌ అవతార్యామృతైః భోగి? 
ఇత్యాది ప్రమాణవాక్యములు, గరుడపంచాశత్‌లోని “సిద్ది: సాంకర్షణీ సా? అను శ్లోకమును 
అనుసంధేయములు. 

(గరుత్మన్‌) |ప్రశస్తములైన పక్షములను ( Yy, 0%) కల్లినవాడు. గరుడగాయశత్రిలోని 
“తత్సురుషాయ విద్మహే సువమ్హుపషాయ ధీమహి”? ఇత్యాది వాక్యములు ఇచట స్మరింపతగినవి. 
గరుడుని జెక్కలు అమోఘమైన శక్తిని, అందమును SÕSSI తాత్పర్యము. 


17 గరుడదండకము 


(మరుత్పంచకాధీశ.... మూర్తే) ప్రాణము, అపానము, సమానము, ఉదానము, 
వ్యానము అను అయిదు విధములైన వాయువులకును, (క్రమముగా సత్య, సుపర్ణ, గరుడ, తార్‌క్ష్య, 
విహగేశ్వరులు అధిదైవతములు. సాత్వత సంహితలోని * ప్రాణాపాన సమానోదాన 
వ్యాన ప్రాణరూపిణః, మధ్యస్టస్య ఖగేశస్య బహిః ప్రాగాదితః క్రమాత్‌, సత్య స్సుపర్గో గరుడః 
తార్‌క్ష శ్చ విహగేశ్వరఃి? అని, “నమః ప్రాణాదివాయూనా మీశానాయ KOSS ఇత్యాది 
(ప్రమాణములు ఇచట అనుసంధేయములు. గరుడపంచాశత్‌లో దేశికులును *“*సత్యాద్యైః 
PAPA? అనుచు ఈ అంశమును అనుసంధించిరి. 


(తే నమః పున స్తే నమః) భగవానుని విషయమున వేదము “*భూయిష్టాం తే నమ 
ఉక్తిం విధేమి” అని అనుసంధించిన (క్రమమును గరుడుని విషయమున కవి అనుసరించుచు, 
మంగళమును ఆశాసించుచున్నారు. ఇచట నమళ్ళబ్దపౌనఃపున్యము ఆదరాతిశయమును 
చాటును. * ప్రశంసాయాం ప్రతిజ్ఞాయాం ప్రలాపే SÖÖDI చ, భయే చ విజయే చైవ పౌనః 
పున్య వులంకృతిః?” అను శ్లోకము ఇందులకు (SITES. “SIN నమో MEIS 
సాతిభూమయే”” అని శ్రీయామునులును ఈ (క్రమమును అనుసరించిరి. ఈ చరణములోని 
సుపర్ణాది విశేషణవలులన్నియు జి” ధాత్వర్ణవుగు సర్వోత్కృష్టతను ఉద్దేశించి 
(ప్రయోగింపబడిన వగుటచే సాభిప్రాయకములు. కావున పరికరాలంకారము అంతట కలదని 
చెప్పనగును. అట్టే, విశేష్యమగు గరుడనామమును సాభి(ప్రాయకమగుటచే పరికరాంకురమును 
కలదు అని సంస్కృత వ్యాఖ్యాత వివరించెను. **కల్పాంతవాతూలకల్ప'? అనునపుడు “*కల్పప్‌'? 
(ప్రత్యయ(ప్రయోగముచే 35, ఆహారహారిన్‌'” అనునపుడు అనుప్రాసయు కలదు. 
పూర్వచరణములోవలెనే ఇచటను కవికి గరుడుని షు రతిరూపభావము 
ధ్వనించుటచే భావధ్వనియు కలదు. 


వ్యాఖ్యా :- అథ యుద్దా జ్ఞయ(శ్రియా సమాగతస్య భగవతో గరుత్మతః 
నిరుపమాపదాన ప్రతిపాదకై స్పంబుద్దిభిః జయ మాశంసతే జయేతి. హే గరుడ, 
జయేత్యన్వయః. (ST) -శోభనం పర్ధం యస్య తస్య Soma: అమృతాహరణ 
క్రుద్దవృద్ద (శ్రవఃప్రహత -వ(జాయుధప్రత్య స్త్రీకృత - శో భన పక్షవత్తయా 
దేవాదికృతసుపర్గనామధేయేత్యర్దః. తదుక్తం (శ్రీమన్మహాభారతే -““వజ్రస్య చ కరిష్యామి 
తవ చైవ శతక్రతో, ఏతత్పత్రం త్యజా మేకం యస్యాంతం నోపలప్ప్యసే, Öö, 
మభి(పీక్య తస్య SE మనుత్తమమ్‌, హృష్ట్రాని సర్వభూతాని నామ చక్రే గరుత్మతః, సురూపం 
పత్ర మాలవ్య సుపర్గో 2 Ao 75949” (భారతే- ఆది - 33-21) ఇతి, “యః 
స్వాంగే సంగరాంతః గరుదనిలలవస్తంభితే జంభశత్రౌ, కంఠాసస్తే సన్నకంఠం ప్రణయతి 
పవయే పత్రలేశం ASP? ఇతి గరుడపంచాశతి (24) చ. యద్యప్యయం సుషర్ణశబ్దః 


సవ్యాఖ్యానము 18 


(శ్రీసాత్వతే ప్రాణా దిగరుత్చంచకాధిష్టాతృభూత- గరుడవ్యూహవిశేష DEA, తథాప్యత్ర 
నిశేషకాభావాత్‌ గరుత్మన్మాత్రపరః. (దర్వీకరాహార)- దర్వీకర ఏవాహారః యస్య తస్య 
సంబుద్దిః. యుగపదేవ సవుస్తసర్పకులనాశాత్‌ భీతేన సర్పరాజేన ప్రత్యహం 
హైక్చుదాకు ప్రదానప్రతిజ్ఞాప్రూర్వకప్రహితం సర్ప మాహారతయోపయుంజాన ఇత్యర్దః. తథా 
చ గరుడపంచాశతి *“పాయా న్నః ప్రత్యహం తే కమపి విషధరం (ప్రేషయామీతి DI, 
083") సర్పరాజే సకరుణ వురుణానంతరం SI దివ్యమ్‌”” (34) ఇతి. 
(దేవాధిపాహారహరిన్‌) దేవాధిపస్య దేవేంద్రస్య, ఆహారః అమృతు, హరతీతి తస్య 
సంబుద్ది, స్వమాతుః దాస్య విమోచనార్హ మితి భావః. అత్ర ఏతాదృశకథా ప్రకార శ్చ 
ఉత్తరత్ర సంక్షిప్య వక్యతే. ఇదం తు సవునంతరవిశేషణే హేతుగర్భవ్‌ం. 
( దివాకస్పతిక్షిపదంభోళి ధారాకిణాకల్ప) దివౌకస్పతినా దేవరాజేన, LSI ప్రహితస్య, 
దంభోలేః వజ్రస్య, ధారా నిశితాగ్రభాగ తయా కిణః విరోపితవ్రణసంరూఢత్వక్‌, స 
ఏవాకల్పః భూషణం యస్య తస్య సంబుద్దిః. శస్త్రప్రహారాంక ఏవైకవీరాణా మాభరణ మితి 
లోక ప్రసిద్ది. యదాహ కాళిదాసః - ** ప్రత్యాదిష్టాభరణరుచయ శ్చంద్ర హస వ్రణాయైణ' 
ఇతి. దంభోళిధారాయా అపి స్వస్మిన్న కార్యకారిత్వానుగుణ విక్రమాతిశయ మాహ 
కల్పాంతేతి. (కల్పాంతవాతూల- కల్పోదయానల్ప వీరాయితోద్యచ్చమత్కార) కల్పాంతే 
ప్రళయే, యో వాతూలః వాత్యా, ““వాతూలః పుంసి వాత్యాయా”” మిత్యమర ః. ఈష 
దసమాప్తః కల్పాంతవాతూల:ః కల్పాంతవాతూలకల్పః, *ఈషదసవమాప్తా కల్పబి?? 
(అష్టాధ్యాయి. 5-3-67) తి కల్పస్‌ప్రత్యయః. ప్రళభయకా లికవాతావలీసదృశ ఇత్యర్థః. 
SA ఉదయః ఆవిర్భావః యస్య తేన, అనల్ఫేన ప్రమరతరేణ, వీరాయితేన వీర్యేణ, 
ఉద్యన్‌ ఆనిర్భవన్‌, చమత్కారః ఆహ్లోదజనకవ్యాపారవిశేషః యస్య తస్య సంబుద్దిః. అథ 
స్వస్య విక్రవూతిశయు: భగవతో౭_ప్యభ్యర్లిత ఇత్యాహ ద్లైత్యారీతి. 
(దైత్యారిజైత్రధ్వజారోహ - 2005585) - దైత్యారేః అసురనిరసనరసికస్య 
పుండరీకాక్షస్య, జైత్రే జయనీలే, 53, ఆరోహేణ ఆరోహణేన, నిర్దారితః నిశ్చితం 
ఉత్కర్షః యస్య తస్య సంబుద్దిః. (సంకర్షణాత్మన్‌) సంకర్షణస్వరూపిన్‌, 
సంకర్షణజాతత్వాత్‌ కార్యకారణయో రభేదోపచారః. ఉక్తం చ (శ్రీసాత్వతే - ** విష్ణోః 
సంకర్షణాఖ్యస్య విజ్ఞానబలశాలినః, మూర్తిః జ్ఞానబలాఖ్యా యా సర్వాధారస్వరూపిణీ, 
మహిమేతి జగద్దాతు ర్విక్లేయో విహగేశ్వరః? ఇతి. “స్వానందధామనిష్టస్య దేవస్య 
చతురాత్మనః, సంకర్షణాంశాత్‌ సంపూర్ణం విజ్ఞానబలసంకులాత్‌, అవతార్యామృతైః 
భోగైణి? ఇతి చ. “సిద్ది స్పాంకర్షణీ సా పరిణమతి యయా NASD ఇతి 


19 గరుడదండకము 


గరుడపంచాశదుక్తి శ్చ (2). (గరుత్మన్‌) “*సుపర్గో2_సి గరుత్మాన్‌” (తైత్తిరీయే. 
4-1-42) ఇతి శ్రుతి ప్రతిపన్నవై భవ. (వురుత్చంచకా ధీశసత్యాదివమార్తే ) 
వురుత్సంచకస్య ప్రాణాదివాయుపంచకస్య, అధీశాః అధిష్టాత్ర్యః, సత్యాదయః 
సత్యసుపర్ణాదయః, మూర్తయః. వ్యూహమూర్తయః యస్య తస్య సంబుద్దిః. ప్రాణాపాన 
- సవూనోదాన -వ్యానాఖ్యస్య వాయోః క్రమాత్‌ సత్యసుపర్ల - గరుడ - 
తార్‌క్ష్యవిహాగేశ్వరరూపో గరుడః అధిదైవత మితి తథోక్తిః, తథాచోక్తం (శ్రీసాత్వతే - 
“* ప్రాణాపానసమానోదానవ్యాన ప్రాణరూపిణః, మధ్యస్టస్య ఖగేశస్య బహిః ప్రాగాదితః 
క్రమూత్‌, సత్య స్ఫుపర్లో గరుడః VÕLS శృ విహగేశ్వరఃి? ఇతి. “నవుః 
ప్రాణాదివాయూనా మీశానాయ గరుత్మతే!? ఇతి చ. (శ్రీ/గరుడపంచాశత్యసి «SSB: 
సాత్వతాది ప్రథితమహిమభిః SOID: వ్యూహభేదై:, పంచాభిఖ్యో నిరుంధన్‌ భవగరలభనం 
ప్రాణినాం పంచభావమ్‌, ప్రాణాపానాదిభేదాత్‌ ప్రతితను మరుతో దైవతం సంచన్ఫత్తేః, 
పంచాత్మా పంచధా౭_సౌ పురుష ఉపనిషద్దోషిత స్తోషయే న్నణి (6) ఇతి. (గరుడ) 
- ఏవంభూత హే గరుడ. (జయ) సర్వోత్కర్దేణ వర్తస్వ. (తే) తవ, (సమః) సద్బశః, 
(295) కో౭_పి, (న) న భవతి, (తే) తుభ్యం, (నమః) భవత్వితిశేషః. (పునః) 
భూయో౭_పీ, (నమః) వీప్పా “బద్దాంజలిపుటా హృష్టా నమ ఇత్యేవవాదిన? (భారతే. 
శాంతిపర్వణి. 344-45) ఇతివత్‌ ఆదారాతిశయార్ధమ్‌. తథా చాహుః ** ప్రశంసాయాం 
ప్రతిజ్ఞాయాం ప్రలాపే RAK చ భయే చ విజయే చైవ పౌనఃున్య మలంకృతిః? 
ఇతి. తథా చ యామునమునయః “నమో నమో వాజ్మనసాతిభూమయే, నమో నమో 
వాజ్మనసైక భూవుయే, SIN నవో౭_నంతవుహావిభూతయే; నమో నమో 
2_నంతదయ్రైకసింధవే?” (స్తోత్రరత్నే. 21) ఇతి. అత్ర సుషర్షేత్యాదివిశేషణానాం 
జిధాత్వర్హ సర్వోత్కృసష్ట్రవర్తనాభిప్రాయగర్చత్వాత్‌ పరికాలంకారః, “విశేషణ: యత్‌ 
సాకూతై రుక్తిః పరికర స్తు సి'(కావ్యప్రకాశే- సూ. 183) ఇతి లక్షణాత్‌. తథా గరుడ 
ఇతి విశేష్యస్య పూర్వోక్తరీత్యా సాభిప్రాయకత్వాత్‌ పరికరాంకుర శ్చ, **సాభిప్రాయే 
విశేష్యే తం భవే త్పరికరాంకురఃి? (కువలయానందే) ఇతి లక్షణన్‌. 
““కల్పాంతవాతూలకల్పే?” త్యత్రోపమా. “'దేవాధిపే'” SIE ఉక్తవిధస్య పరికరస్య, 
(SEOS?! ఇత్యనంప్రాసస్య చ ఏకవాచకానుప్రవేశలక్షణ స్పంకరః. 
త థా*'“కల్పాంతవాతూలకల్పోద యానల్వ్పే?'త్యత్ర 9)? — ఇత్యస్య 
సకృదావృత్తిలక్షణాను ప్రాసేన సహ ఉక్షోపమాయా ఏకవాచకానుప్రవేశా దన్యో విజాతీయ 
స్పంకరః. ఏతేషాం యథాయోగం సంస్పష్టి రితి సంకేపః. భావధ్వనిః పూర్వవత్‌. 


ఓ 


సవ్యాఖ్యానము 20 


(3) నమ ఇద వుజహత్సపర్యాయ, పర్యాయనిర్యాత పక్షానిలాస్పాలనోద్వేల- 
పాథోధివీవీచపేటాహతాగాధసాతాళ భాంకార సంక్రుద్దనాగేంద్ర పీడాస్పణీభావ- 
భాస్వన్నఖ క్రేణయే, చండతుండాయ, నృత్యద్భుజంగ[భ్రువే, వజ్రిణే దంష్ర్రయా, తుభృ 
మధ్యాత్మవిద్యా విధేయా విధేయా భవద్దాస్య మాపాదయేధాః, దయేధాశ్ళ మే. 


అజహత్సపర్యాయు= విడువబడని సపర్యను కలవాడవు, పర్యాయనిర్యాత = 
( ఒకదానివెంట వేరొకటి) వరుసగా వెలువడిన, పక్ష అనిల+ ఆస్సాలనాత్‌= 59, 0 గాలియొక్క 
వేగమువలన (తాడనమువలన), ఉద్వేల= తీరమును అధిగమించిన, పాథోధి= సముద్రముల, 
వీచీ=కెరటములు అను, చపేటా= అరచేతులచే, ఆహతః= కొట్టబడిన, అగాధ= మిక్కి లిలోతైన, 
పాతాళః పాతాళలో కమునపుట్టిన, భాంకార = భాంఅను శబ్దముచే, సం(క్రుద్ద= మిక్కిలి కోపించిన, 
నాగ +ఇం(ద = దిగజవలలను, పీడా= హీంసించుటలో, సృణీ భావ = అంకుశవలఎగా, 
భాస్వత్‌= ప్రకాశించు నఖ శ్రేణయే=గోళ్ల వరుసను కలవాడవు, చండతుండాయః కఠోరమైన 
చంచువును (ముక్కుచివరి భాగమును) కలవాడవు, నృత్యత్‌=నాట్యమును చేయు, 
భుజంగ= పాములవలెనున్న, (భువే= కనుబొమ్మలను కలవాడవు, దం(ష్రయా= కోటచే, 
వ[జ్రిణే: వజ్రాయుధమును కలాడవు అగు, తుభ్యం:= నీకు, ఇదం నమః= ఈ నమస్కారము 
(అగుగాక!) మే=నాకు, అధ్యాత్మవిద్యాః=వేదాంత విద్యలను, విధేయాః= విధేయములుగా, 
విధేయాః=చేయుము, భవద్దాస్యం= నీ కైంకర్యమును, ఆపాదయేథాః= కలుగచేయుము, దయేథాః 
చ=మణీయు దయ చూపుము. 


పూర్వచరణమున గల *కల్ఫాంతే”” అను విశేషణములో సంగ్రహముగా సూచించిన 
గరుడుని వీరచరి[త్రను వర్ణించి నమస్కరించుటద్వారా అనుగ్రహమును కవి (ప్రార్థించుట ఇందలి 
విషయము. 


సర్వదా పూజింపబడువాడవు, వరుసగా విస్తరించు జెక్షలగాలి వేగముచే తీరమును 
దాటిన సము|[ద్రములోని కెరటములు అను అరచేతులచే కొట్టబడినదగుటచే పాతాళలోకమున 
“భాం” అనుశబ్దము ఏర్పడగా, దానిని వినిన దిగ్గజములు కోపింపగా, అట్టి దిగ్గజములను 
సైతము బాధింపగల్లిన అంకుశములవంటి నఖములను SOS వాడవు, మిక్కిలి కఠినమైన 
ముక్కు చివరిభాగమును కలవాడవు, నృత్యముచేయు పామువంటి కనుబొమ్మలను కలవాడవు, 
కోజులను వజ్రాయుధమును కలవాడవు అగు గరుడనామధేయా! నీకు నమస్కారము. 
దాసుడనగు నాకు వేదాంతవిద్యను అనుగ్రహింపుము. నన్ను నీ ధ్యానమును చేయునట్లు 
కరుణింపుము. నాపై దయ చూపుము అని భావము. 


(అజహత్‌సపర్యాయ) అందటిచే ఎల్లప్పుడు పూజింపబడువాడవు అని తాత్పర్యము. 


21 " గరుడదండకము 


అన్ని విష్ట్వాలయములలో గరుడునకు (ప్రత్యేకముగా ఆలయ ముండుట, పూజలు జరుపబడుట 
(ప్రత్యక్షముగా చూచువిషయన్తే. | 

(సృణీ భావ భాస్వన్నఖ శ్రేణయే) ఆకారసావ్యువమునుబట్టి నఖవఎలను కవి 
అంకుశములుగా రూపించిరి. 


(నృత్యత్‌ భుజంగ భువే) కౌటిల్యమును బట్టి, భయమును కల్లించుటనుబట్టి 
కనుబొమ్మలు భుజంగములతో రూపింపబడినవి. 

(దంష్ట్రయా SEE) **ధాన్యేన ధనవాన్‌” అనునట్టు దంష్ట్ర, (కోజపల్టు) రూపమైన 
వ(జాయుధమును కలవాడని తాత్పర్యము. (బ్రహ్మచే పక్షులలో ఇం|ద్రుడుగా పిలుబడిన 
గరుడునకు వేరొక వజ్రాయుధముతో అవసరము లేదు. కోటయే వ(జాయుధముతో సాటి. 

“పర్యాయసర్యాయి? అనునపుడు ఛేకానుప్రాస, అట్లే రకారయుక్త యకారముయొక్క 
అసకృత్‌ ప్రయోగముచే వృత్త్యనుప్రాస, ఈ రెండింటేయొక్క సంకరమును కలదు. అట్లే 
“విధేయా విధేయా””, ** దయేథా äge? అనునపుడు ఛేకానుప్రాస కలదు. *భుజంగభ్రువే? 
అనునపుడు ఉపమ, ““దంస్ట్రయా SL! అనుటచే వైధర్యరూపకము, **వీచీచపేటా?”” 
అనుటచే రూపకమును కలవు. పూర్వచరణములోవలె ఇచట కవిగతగరుడ విషయక 
భక్తిరూపభావము వ్యంగ్యము. 
వ్యాఖ్యా:- అథ “*కల్పాంతే?'” తివిశేషణోక్త వున్యాదృశం వీరచరితం వర్లయన్‌ 
తత్‌ప్రణతిపూర్వకం తత్‌ ప్రసాదం |ప్రార్థయతే నమ ఇతి. (అజహత్సపర్యాయ) అజహతీ 
అత్యజంతీ, సపర్యా VÄJA యం సః తస్మై, సర్వై రపి సర్వదా పూజనీయాయేత్యర్థః, 
(పర్యాయ. . .. డ్రేణయే) పర్యాయేణ క్రమేణ, నిర్యాతానాం నిర్లతానాం, పక్షానిలానాం 
నిజపత్రపవనానాం, ఆస్పాలనేన తాడనేన, ఉద్వేలస్య తీర మతిక్రాంతస్య, యద్వా, ఉద్గతా 
వేలా అంబువికృతిః. యస్య తస్య. ** అబ్ద్యమ్బువికృతౌ వేలాకాలమర్యాదయో రపీ” 
త్యవురః. పాథధోధేః సలిలనిధేక వీచయు ఏవ కల్లోలా ఏవ, చపేటాః 
ప్రస్పృతసంహతాంగులీకకరతలాని, తైః ఆహతస్య తాడితస్య, అగాధపాతాళస్య 
అతిగుభీరాధో భువ నస్య, భాంకారేణ భామితి స్పుటనశబ్ద విశేషేణ, సం(క్రుద్దానాం 
సంజాతరోషాణాం, నాగేంద్రాణాం తత్ర స్టితానాం దిగ్గజానాం, పీడాయాం హింసనే, 
స్పణీభావేన అంకుశత్వేన, భాస్వంతీ భాసమానానాం, నఖానాం నఖరాణాం, ్రేణిః 
పరంపరా యస్య తస్మై. (చండతుండాయ) చండం శక్రునిరసనే2_తికోపనం, తుండం 
ముఖం, చంచు రితి యావత్‌. పక్షిణాం చంచు రేవముఖ మితి లోకప్రసిద్రిః. **తుండేన 


సవ్యాఖ్యానము 22 


ఖండయతి తూర్త ముపేత్య వేగా”దితి కవిప్రయోగాత్‌. (నృత్యత్‌ భుజంగ భువే) 
నృత్యంతౌ భుజంగా వివ (55° యస్య తస్మై. కుటిలత్వభీషణత్వాదినా (భునో:ః 
భుజంగసాదృశ్యమ్‌. (దంష్టయ్రా తాలుభాగష్టమహాదంతేన. (ES) వజ్రాయుధవతే. 
ధాన్యేన ధనవానితివత్‌ దంష్టాభిన్నవ జ్రాయేత్యర్ద:. (తుభ్యం) గరుడాయ, (ఇదం) 
అనువర్తమానం, (నమః) అస్త్వితిశేషః. (త్వం) (మే) మమ (అధ్యాత్మవిద్యాః) 
(బహ్మవిద్యాః, (విధేయాః) వశ్యాః (విధేయాః) కురు వ్యుపసర్గాత్‌ దధతేః ఆశిషి DE 
మధ్యమైకవచనమ్‌. (భవద్దాస్యం) భవతః కైంకర్యం, (ఆపాదయేధాః) సంసాదయ. 
(దయేధా శ్ర) ఏతావదర్దకరణే దయాం కురు చ. అత్ర “పర్యాయ పర్యాయే”” తి 
అనేకేషాం వ్యంజనానాం సకృత్‌ సామ్యాత్‌ ఛేకాను ప్రాస శృబ్దాలంకారః. అ|తైవ - 
“సపర్యాయ పర్యాయనిర్యాతే?? తి రేఫాక్రాంత యకారస్యాసకృత్‌ సామా $త్‌ 
వృత్త ్యనుప్రాసః. అనయో రేకాభిధానలక్షణః సంకరః. ఏవం *“*చండతుండే?” 
త్య త్రావృత్త్యా వృత్త ్యనుప్రాసః తథా **విధేయా విధేయా”” ఇతి, “దయేధా దయేధా”” 
ఇతి చానేకవ్యంజనానాం అసకృత్‌ సామ్యాత్‌ అన్యః ఛేకానుప్రాసః. “ భుజంగ[భ్రువే” ఇత్యత్ర 
ఉపమా ధర్మవాచకలుప్తా. MOAN SLV? ఇత్యత్ర “నద్యా శేఖరిణే దృశా తిలకినే 
నారాయణే 8,8, VA: కంకణినే నగేన గ్రహిణీ నాథాయ సేయం నతిః” ఇతివత్‌ 
వైధ్మ్యేణ రూపకమ్‌. ** వీచీచపేటేతి”” రూపకమ్‌. ఉక్తానా మలంకారాణాం యథాయోగం 
సంసృష్టిః, భావధ్వనిః పూర్వవత్‌. 

(4) మను రనుగతపక్షివ క్రస్పురత్తారక స్తావక శ్చిత్రభాను ప్రియాశేఖర స్రాయతాం 
న (స్త్రీవర్గాపవర్గ ప్రసూతిః పరవ్యోమధామన్‌ బలద్వేషి - దర్పజ్వలద్వాలఖిల్య OS, 
స్టీరాం తత్త్వబుద్దిం పరాం భక్తిధేనుం జగన్మూలకందే ముకుందే మహానందదో క్రీం దధీథా 
ముధా కామహీనా మహీనా మహీనాంతక. 


అనుగత= అనువర్తించు, ప=ప అను అక్షరమునుకల, Lo" A! అను అక్షరమునుకల, 
వక్త=ఫూర్వభాగమున, స్ఫురత్‌+ తారకః= ప్రకాశించు ప్రణవమును కల్లినది, చిత్రభానుప్రియా= 
అగ్నియొక్క భార్యను (స్వాహాశబ్దమును) శేఖరః= చివరకల్లినది, (త్రివర్గ+*అపవర్ల్ష= 
ధర్మార్దకావుములను (త్రివర్గవఎనకు, VIST వునబడు మోక్షమునకు, (ప్రసూతిః= 
ఉత్పత్తిస్టానవల, అగు, తావక= నీయొక్క, వునుః=వుం(త్రవు, నః=వువయ్ములను, 
(త్రాయతాం= రక్షించుగాక, హే పరవ్యోమధామన్‌= పరమపదమును నివాసముగాగల దేవా! 
బలద్వేషి= ఇం(ద్రునియొక్క, దర్ప=గర్వముచేకల్గిన, జ్వలత్‌= కోపవుచే జ్వులించు, 


23 గరుడదండకము 


వాలఖిల్య= వాలఖిల్యులను బుషులయొక్క, (ప్రతిజ్ఞా= (2235, అవత్తీర్థ= అవతరించినవాడా, హే 
ఆహీనాంతక= ఓ సర్ప నాశకుడా! స్థిరాం= నిత్యమైన, తత్త బుద్దిం= పరావరజ్ఞానమును, 
జగన్మూలకందే= లోకములకు మూలకంద మగు, ముకుందే= భగవానునియందు ఉన్నది, 
పరాం: శ్రేష్టమైనది, ముధా కావుహీనాం= వ్యర్ణ(ప్రయెోోజనమును లేనిది, కావుననే 
అహీనాం=గొప్పది, మహానంద= దో క్రీం: మహానందమును కల్గించునది అగు, భక్తిధేనుం= భక్తి 
అను కామధేనువును, దధీథాః= ధరించునట్టు చేయుము. 


“మంత్రే తద్దేవతాయాం చ తథా మంత్రప్రదే గురౌ, త్రిషు భక్తిః సదా కార్యా?” అను 
(ప్రమాణమును బట్టి, ముందు మూడు చరణములలో వైనతేయమం త్ర ప్రతిపాద్యదేవత అగు 
గరుడుని విషయమున తమ భక్ష్యతిశయమును ప్రకటించిన కవి, ఇందు ఆ మంత్రమునందలి 
భక్తి విశేషమును (ప్రకటించుచు, అపేక్షితఫలమును ప్రార్థించుట (ప్రధానవిషయము. 


అనువర్తించు పకారముతో కూడిన క్షీ అను అక్షరము కల్గినది, పూర్వము 
ఓంకారమును, చివర స్వాహాశబ్దమును కల్గినది, నాల్గు పురుషార్టములకు స్టానమైనది అగు నీ 
మం(త్రము మమ్ములను కాపాడును గాక ! పరమపదమును నివాసముగాకల ఓ గరుడదేవా! 
ఇం(ద్రుని గర్వమువలన కోపించిన వాలఖిల్యుల (598505 నీవు అవతరించితివి. 
god అంతమొందించు స్వామీ! స్టిరమైన పరావరతత్త్వజ్ఞానమును నాకు కల్లింపుము. 
లోకముల కంతటికిని మూలమగు శ్రీమన్నారాయణునిపట్ల గొప్పదైన, వ్యర్టప్రయోజనమును 
కల్గింపని, ముహానందసంధాయిని అగు భక్తి అను కావుధేనువును నేను పాందునట్టు 
అనుగ్రహింపుము. 


((అనుగతపక్షివ క్రస్ఫురత్తారకః) ఉచ్చారణసమయమున *క్షి అను అక్షరమునకు పిదప 
“పి కారము, ముందు ఓం’ కారము అని తాత్పర్యము. తారకశబ్దము (ప్రణవవాచక మనుటకు 
షోడశాయుధ స్తోత్రములోని “తారత్వం యస్య సంస్థాన” ఇత్యాది ప్రయోగము స్మరణీయము. 


(తావకః మనుః) గరుడపంచాక్షరీమం[త్రము అని భావము. ఆ మంతత్రోద్దారము 
పాద్మసంహితలో ఇట్టు తెలుపబడినది. ** ఆమ్నాయాదిం నరహరిం గోపనం పశ్చిమాననం, 
విష్ణుం తం చ హుతాంతం చ ఇతి పంచాక్షరీమను:?”. అట్లే వేరొకతంత్రమున < ప్రణవం పూర్వ 
ముద్దృత్య పక్షిశబ్ద మనంతరమ్‌, పంచాక్షరీమహామం్రః స్వాహాంతః సం ప్రకీర్తితః” అని 
తెలుపబడినది. ఈ (క్రమమున ముందు వకారము, తరువాత క్షీకారమును ఉచ్చరింపవలెను. 
ఈ పక్షమున ** అనుగతపక్షి” అనునపుడు ** అనుగతః అనులోమః, పర్యాయే põ: యథా క్రమ 
ముచ్చార్యమాణః యః పః పక్షిశబ్ద: ఇతి భావః” అని వివరణము. అనగా యథా(క్రమముగా 
పకిశబ్రమును ఉచ్చరింపవ లెను. ఇట్లు రెండు విధములుగా గరుడపంచాక్షరి కలదని 


సవ్యాఖ్యానము 24 


తెలియుచున్నది. కావుననే దేశికులును గరుడపంచాశత్‌లో “పక్షివ్యత్యస్తపక్షిద్వితయ 
వుుఖపుట(ప్రస్పుటోదారతారమ్‌?? అని సూచించిరి. ఈ (ప్రకారము లన్నియు 
గారుడోపనిషత్తులో స్పష్టము. 

సంస్కృతవ్యాఖ్యాత వేరొక (క్రమమును ఈ సందర్భమున సూచించెను. ఆ (క్రమమున 
(ప్రణవము మధ్యలో ఉచ్చరింపబడును. ఇట్టి ఉద్దారమున “TOONIL! అనుటకు మొదటి 
వికల్పములోవలె వివరణమును చెప్పునగును. పిమ్మట, “వక్షో” అనుటకు శిరోభాగమున అనగా 
పిమ్మట, అనగా పక్షిశబ్దానంతరమని అని భావము. మిగిలిన వివరణము పూర్వమువలెనే 
చేయనగును. *4 ప్రాజ్మూలవుంత్ర ముధ్యాద్యవ్యత్యయమ్‌? అను (ప్రమాణము ఇచట 
స్మరణీయము. ఇట్టి ఉద్దారమునుకల్గిన మంత్రమును ఉచ్చరించుటవలన విషనివారణ మగును. 


(త్రాయతాం) అను ఇచటి ఆత్మనేపద ప్రయోగమువలన బిడ్డను రక్షించుటవలన కలుగు 
ఫలము తండ్రికి చెందునట్టే, నన్ను రక్షించుటవలనకల్లు ఫలితము నీదే నను భావము 
ధ్వనించుచున్నది. 

(పరవ్యోమధామన్‌) ఈ సంబోధనవలన గరుడుని నిత్యమైన దివ్యమంగళవి గ్రహము 
తెలుపబడినది. 


(బలద్వేషి. . . 23) పూర్వము కశ్యపప్రజాపతి ERA యజ్ఞమును 
చేయగోరినపుడు, బుషులు, దేవతలు, గంధర్వులు, యథాశక్తి సహాయమును చేసిరి. 
. యజ్ఞమునకు అవసరమైన ఇధ్మమును తీసికొని రావలసినదిగా కశ్యపప్రజాపతిచే నియుక్తులైన 
అంగుష్టపర్వ మా త్రదేహులైన, (బ్రహ్మరో మములనుండి పుట్టిన వాలఖిల్యులను బుషులు నిత్యము 
తపస్సుచేయుటవలన కృశించిన దేహమును కలవారగుటచే తావు ఇధ్మవయునం 
తీసికొనివచ్చునపుడు దారిలో నీటిలో నిండిన గోష్బాదమును దాటలేక క్షేశపడుచుండగా, ఆ 
మార్గమున వచ్చు ఇంద్రుడు వారిని చూచి అపహాస్యమును చేసెను. *“పలాశవర్తికా 'మేకాం 
వహతః సంహతాన్‌ పథి, తాన్‌ సర్వాన్‌ విస్మయావిష్టో వీర్యోన్మత్తః పురందరః, అపహాస్యా 
ధ్యగచ్చీఘ్రం లంఘయిత్వా2_వమన్య చి” అందువలన మిక్కిలి కోపించిన ఆ బుషులు 
ఇంద్రునికంటె వందరెట్లు వీర్యశౌర్యాదిగుణమును కల్గిన వేరొక ఇంద్రుని తమ తపోబలమున 
స్పష్టింపవలెనను ప్రతిజ్ఞను చేసినవారై, అనేకవిధములైన మంత్రములతో హోమము చేసి, అగ్నిని 
తృప్తిపరచిరి. “జుహువు స్తే సుతపసో 2056 జాతవేదసం, ఇంద్రో౭_న్య స్పర్వదేవానాం భవే 
దితి యతవ్రతాఃి” దీనిని తెలిసిన ఇంద్రుడు భీతుడై, తన తండ్రి అగు కశ్యపుని వద్దకుపోయి, 
శరణువేడెను. కళ్యప(ప్రజాపతి వాలఖిల్యులవద్రకు వచ్చి (బ్రహ్మసృష్టికి విరుద్దముగా వే రొక 
ఇం(ద్రంని స్పట్టంచుట తగదని వారిని సవరాధానపబుచి, వారి (ప్రతిజ్ఞ నిష్పులము 


25 | గరుడదండకము 


కాదని, జన్మింపబోవువాడు పక్షీంద్రుడు కాగలడని పల్కి, వారిని సమాధానపజచెను. “తాన్‌ 
కశ్యప ఉవాచేదం సాంత్వపూర్వం ప్రజాస్తతిః అయ మింద్ర (స్త్రిభువనే నియోగాత్‌ బ్రహ్మణ 
కృతః, భవత్వేష పత(త్రీణా మింద్రోవి_తిబల సత్త్వవాన్‌, ప్రసాదః క్రియతా మస్య దేవరాజస్య 
యాచతవి'. తత్సలితముగా వినతకు పుల్చిన గరుడుడు ఇం(ద్రునికంటె బలశాలి, 
పరా([క్రమశాలియై పక్షీంద్రు డయ్యెను. ఈ కథ మహాభారతములో ఆదిపర్వ ప్రారంభమున 
కలదు. (ప్రస్తుతవిశేషణ మీ కథను తెలుపుచున్నది. 


““పరవ్యోమధామన్‌'', “ బలద్వేషిదర్చజ్వ లత్‌వాలఖిల్బ ప్రతిజ్ఞావతీర్ణ? ” అను రెండు 
విశేషణవములవలన రావుకృష్ణాద్యవతారములు పరవాసుదేవుని దివ్యవుంగళ విగ్రహ 
' (ప్రతిరూపములైనట్టే, గరుత్మంతుని అవతారమును శ్రీవైకుంఠములోని తన నిత్యదివ్యమంగళ 
విగ్రహాంశమని సూచింపబడినది. 


(స్టిరాం తత్త్వబుద్దిం) అ(ప్రకంప్యమైన పరావరతత్త్వజ్ఞానమును. * భక్తిధేనుమ్‌'? - 
“భక్తిజననీ మితి యావత్‌” అని సంస్కృత వ్యాఖ్య. 


(ముధాకామహీనాం) అనన్యప్రయోజనవుని భావము. లౌకికవాంఛారహితమని 
తాత్పర్యము. ** స్రక్‌చందనాదివిషయకామరహితామ్‌”” అని సంస్కృత వ్యాఖ్య. 


(అహీనాం) నశింపనిది.మోక్షదశయందును అనువర్తించునది. 


(జగన్మూలకందే) *“వేర్‌ముదలాయ్‌ విత్తాయ్‌””, *“ముదల్‌తనివిత్తే యో ఇత్యాది 
ఆకార సూక్తులు స్మరణీయములు. 

(ముకుందే) *“ముక్తిం దదాతి ఇతి ముకుంద” అను వ్యుత్పత్తినికల ముకుందశబ్ద 
(ప్రయోగ మిచట సాభిప్రాయకము, మిక్కిలి స్వరసమును. “భవతు మమ పరస్మిన్‌ శేముషీ 
భక్తిరూపా?” అనుచు భగవద్రామానుజులు భక్తిరూపాపన్న జ్ఞానమును అభిలషించినట్లే కవియు 
ఇచట కోరుచున్నారు. 

““మహీనా మహీనా మహీనా”” ఇత్యాది ప్రయోగములందు వృత్త్యనుప్రాస కలదు. 
“అనుగతపక్షి” ఇత్యాది ప్రయోగముద్వారా గరుడపంచాక్షరీమం[త్ర స్వరూపము భంగ్యంతరమున 
తెలుపబడుటచే పర్యాయోక్తమను అలంకారమును కలదు. + భక్తిధేనుం? ”, ** జగన్మూలకందే? 
అను ప్రయోగవులలో రూపకము, వీనియొక్క సంసృష్టియు కలదు. పూర్వము 
వివరింపబడినట్లే ఇందు కవిగతమైన భక్తిరూపభావము ధ్వనించుచున్నది. 


వ్యాఖ్యా:- అథ చరణత్రయోక్తక్రమేణ “మంత్రే తద్రేవతాయాం చ తథా మంత్రప్రదే గురౌ, 
(త్రిషు భక్తి స్సదా కార్యా” (333535) ఇతి (ప్రమాణ ప్రతిపన్నవుం(త్ర 


సవ్యాఖ్యానము 26 


ప్రతిపాద్యవైనతేయదేవతావిషయక -స్వీయభక్త్యతిశయ ముక్త్వా, తడ్దేవతా ప్రతి 
పాదకమంత్రభక్తి మనేన ప్రకాశయన్‌, స్వాపేక్షితం |ప్రార్థనాఫలం ప్రారయతే మను రితి. 
( అనుగతపక్షివ క్రస్సురతారకః) అనుగతః పళశ్చాద్గతః ఉచ్చారణసమయే శినర్ణానంతరం 
ఉచ్చార్యమాణ ఇత్యర్థః. పః SI: యస్య స్క స చాసౌ 29), వినర శ్రే అనుగతపక్షిః 
తస్య SE పూర్వభాగే, స్పురన్‌ దేదీప్యవూనః, తారకః (ప్రణవః యస్య సః, 
(చిత్రభాను ప్రియాశేఖరః) -చిత్రభానుప్రియా స్వాహాశబ్ద ఏవ, శేఖరః శిరోభూషణం 
యస్య సః. (త్రివర్లాపవర్గప్రసూతిః) త్రివర్గాపవర్గయోః ధర్మార్థకామానాం మోక్షస్య చ 
(ప్రసూతిః, ఉత్పత్తిసాధనమ్‌, చతుర్విధపురుషార్ట ప్రద ఇతి భావః. ప్రసూయతే . 
అనేనేతివ్యుత్పత్తి:. (తావకః మనుః) త్వదీయః మంత్రః. (శ్రీగరుడపంచాక్షరమం త్ర 
ఇత్యర్థః. తన్మంత్రోద్దార శ్చ (శ్రీసాత్వతే పాద్మతంత్రే ఏవం నిరూపితః. *“ ఆమ్నాయాదిం 
నరహరిం గోపనం పశ్చిమాననమ్‌, విష్ట్రంతం చ హుతాంతం చ ఇతి పంచాక్షరో మనుః 
(పాద్మే-31-337)ఇతి. తంత్రాంతరే త* ప్రణవం పూర్వ ముద్దృత్య పక్షిశబ్ద 
మనంతరమ్‌్‌, పంచాక్షరో మహామంత్రః స్వాహాంత స్సం ప్రకీర్తితః” (గరుడోపనిషది) 
ఇతి. అస్మిన్‌ పక్షే ఏవ మర్గో వర్షనీయః. అనుగతః అనులోమ: పర్యాయేణ స్టితః, 
యథాక్రమ ముచ్చార్యమాణ ఇతి భామ. యః పక్షి పక్షిశబ్దక తస్య SE. శేషం పూర్వవత్‌. 
అతః ఉభయవిధో£_పి గరుడవుంత్రో2_స్తీతి జ్ఞాయతే. అత ఏవాన్వగృహీషు 
రాచార్యపాదా గరుడపంచాశతి ““పక్షిన్యత్యస్తపక్షద్వితయ ముఖపుట ప్రస్పుటోదారతారమ్‌, 
మంత్రం గారుత్మతం తం హుత వహదయితాశేఖరం శీలయామః? (1)ఇతి. అత్ర 
ప్రణవమధ్యక మపి మంత్ర మధీయంతే అస్మదాచార్యాః. తదైవ మర్ధః. అనుగతపక్షీత్యంత 
మాద్యకల్పవత్‌. తస్య వడ్డే శిరోభాగే ఉపరీత్యర్దః. అనుగతపక్షిశబ్దానంతర మితి యావత్‌. 
సమాన మన్యత్‌. తథాచ పఠ్యతే ** ప్రాజ్మ్బూల మం త్రమద్దాద్యవ్యత్యయా ద్విషహా భవేత్‌. 
పంచాక్షర ఇతి ఖ్యాతో గారుడో మునిసత్తమాళి? ఇత్యన్యత్ర విస్తరః. ఏవంభూతో మనుః; 
(నః) అనన్యగతీ నస్మాన్‌, (త్రాయుతాం) రక్షతు. అత్ర '**“త్రాయుతా?' 
మిత్యాత్మనేపదధాతుప్రయోగేణ రక్షణఫల మసి నిజశిశురక్షకస్య జనకస్యేవ తవైవేతి 
ధ్వన్యతే. (హే పరవ్యోమధామన్‌) పరవ్యోమ పరమపదం, ధామ స్థానం యస్య తస్య 
సంబుద్దిః. అనేన నిత్యదివ్యవుంగళవి[గ్రహో 25481. (బలద్వేషిదర్చ్భజ్వలత్‌ 
-వాలభిల్య ప్రతిజ్ఞావతీర్ణ) బలద్వేషిణః ఇంద్రస్య, దర్వేణ గర్వేణ, జ్వలతాం కోపీన 
దీష్యవూనానాం వాలఖిల్యానాం అంగుష్టపర్వవూ త్రవర్ష్మణాం, “యే వాలా స్తే 
వాలఫీల్యాః” ఇతి శ్రూయమాణరీత్యా బ్రహ్మణో రోష్లూ జాతానాం మహర్షి విశేషాణాం, 


27 గరుడదండకము 


ప్రతిజయా, **కామవీర్యః కామగమో దేవరాజభయప్రదః, ఇంద్రో౭_న్య స్పర్వదేవానాం 
భవే దితి యతవ్రతాః, ఇంద్రా చృతగుణ KIN వీర్యే చైవ మనోజవ్వ తపసో నః ఫలేవాద్య 
దారుణ స్పంభవత్వితి” (భారతే ఆది-31-13) ఇత్యాకారకయా (agr సంవిదా, 
అవత్తీర్ణ ఆవిర్పూత. అనేన విశేషణద్వయేన రామకృష్ణాద్యవతారాః యథా భగవతః 
నిత్యపరవాసుదేవదివ్యమంగళవి[గ్రహాంశ భూతాః. తథా గరుత్మతః అవతారవిశేషా అపి 
(శ్రీవైకుంఠనిలయస్వీయ నిత్యదివ్యమంగళు గ్రహాంశభూతా ఇతి వ్యజ్యతే. పురా కిల 
Deo యజతః కశ్యపస్య ప్రజాపతేః బుషిదేవగంధర్వాదయః సాహాయ్యక మకుర్వన్‌. 
తదేద్దానయనే నియుక్తా ఇంద్రో వాలఖిల్యా దేవగణా శ్చ. తత్రేంద్రో మహాగిరి ప్రమాణం 
స్వవీర్యానుగుణ మిధ్మభార మానయన్‌ అనవరతతపః కృశాంగా నంగుష్టపర్వమాత్రాన్‌ 
ప్రయాసేన మహతా పలాశవర్తికా మేకాం సంభూయ వహతో వాలఖిల్యాన్‌ మధ్యేమార్గం 
జలాస్టావితే గోప్టుదే క్షిశ్యత స్పం్రేక్య వీర్యదర్పా దపహాస్య తా నపహాయ చ ద్రుతం 
స్వయ మాజగావు. తత స్తే వుహర్షయు స్సంజాతవున్యవో వీర్యశార్యాది భిః 
శత క్రతుశతగుణః ఇం ద్రజేతాలి_న్య ఇంద్రః అస్మాకం తపోబలేన సంభవత్వితి కృత ప్రతిజ్ఞాః 
RPDE: మంటై రగ్నిం జుహువుః అథ భీతో దేవేంద్రః కశ్యపం స్వపితరం శరణ 
మవృణుత. కశ్యపేన చ సాంత్వపూర్వక ముక్తా స్తే తపస్వినః *“ఇంద్రార్జోణ_య మస్మాక 
మారంభః, భవాం శ్ర పుత్రార్థం యజతి, తస్మా దస్మాకం తపసా భవతః సంజాతోలి_యం 
పుత్రః Ses మింద్రో భవతు” ఇత్యంగ్యకార్డుః. తతః కశ్యపాత్‌ వినతాయాం 
జాతో2_యం గరుడః పక్షిణా మింద్రత్వే£_భ్యషిద్యత. అథాయం గరుడ స్సపత్నీమాత్రా 
సర్పాణాం జనన్యా కదా కపటేనాసాదితాత్‌ దాస్యాత్‌ స్వవూతరం విన తాం 
నిమోచయితుకామో౭.. మృతాహరణాయ దేవలోకం గత్వా, సేందైః దేవగణైః యుధ్వా, 
తాన్‌ పరాజిత్య, అమృతకుంభ మాదాయ గచ్చన్‌, మధ్యేమార్గం విష్ణునా సమేయివాన్‌. 
తేన దత్తవరః స్వయ మపి తద్వాహత్వ మంగీకృత్య, పునః స్వమాతృసకాశాగమనసమయే 
ఇంద్రేణ వజ్రాభిక్షత స్తత్‌ ప్రతీకారారం స్వవిసృష్టైక పత్రదర్శన విస్మితేన 
దేనేం ద్రేశాభ్యర్ణితసఖ్యః: తదమృతకలశాహరణేన స్వమాతరం దాస్యా ద్విమోచయామాసేతి 
భారతీయా spa త్రానుసంధేయా. (హే అహీనాంతక) అహయ:ః «S0?)3, తేషాం aw: 
స్వామిను, *““ఇనోభూపే రవౌ పుంసి ధనికస్వామినో స్త్రీషు? ఇతి నానార్హరత్నమాలా. తేషా 
మంతక సమస్తసర్పభంజకేత్యర్థః. (3070) అచంచలాం, **అకంపనీయా న్యపనీతిభేదై? 
(హయగ్రీవస్తోత్రే- 30) రిత్యుక్తప్రకారేణ బృహస్పతి ప్రభృతిభి రపి అవిచాల్యా మితి 
భావః. (తత్వబుద్దిం) పరావరతత్వవిషయిణీం ధియం, (పరాం) ఉత్కృష్టాం, (ముధా 


సవ్యాఖ్యానము | 28 


కామహీనాం) వ్యర్టప్రయోజనాంతరరహితాం, స్వయం ప్రయోజనభూతా మితి భావః. అత 
ఏవ (అహీనాం) మహీయసీం, మోక్షదశాయా మష్యనువర్తవూనా మితి భావః. 
(మహానందదో గ్రీం) మహానందస్య నిరవధికపరబ్రహ్మానందస్య, దోగ్షీం జనయిత్రీం, 
(జగన్మూలకందే) భుక్తిముక్తి ప్రదే భగవతి నారాయణే విషయే, (భక్తిధేనుం) - భక్తి మేన 
ధేనుం కామధేనుం, (దధీధాః) - ధారయ, స్టిరప్రతిష్టితాం కుర్వితిభావః. అత్ర 
““మహీనామహీనా-మహీనే?” తి అసకృదావర్తనాత్‌ వృత్త్యనుప్రాసః. అత్ర యద్వక్తవ్యం 
తత్రతిపాదిత మధస్తాత్‌. **అనుగతపక్షీ” త్యత్ర స్వాసాధారణరూపేణ గమ్యస్యైవ 
పంచాక్షరస్య అనుగతపక్షివ క్రస్పురత్తారకత్వ చిత్ర భాను ప్రియాశేఖరత్వరూపేణ 
భంగ్యంతరేణాభిధానాత్‌ పర్యాయోక్త మలంకారః, * గమ్యస్యైవ భంగ్యంతరేణా భిధానం 
SOGANE (అలంకారసర్వస్వే) మితి. **భక్తిధేనుం, జగన్మూలకందే?” ఇతి చ 
రూపకమ్‌. సర్వేషాం సంస్పృష్టి:. పూర్వవత్‌ భావధ్వనిః. 


షద్రింశత్‌గణచరణో నరపరిపాటీ నవీనగుంభగుణః 1 
విష్ణురథదండకో£_సౌ విఘటయతు విపక్షవాహినీవ్యూహమ్‌ ॥ 


షట్‌'త్రింశత్‌: ముప్పది ఆరు, గణ=గణములను కల్గిన, చరణ=పాదములను కల్లినది, 
నరపరిపాటీ= నగణ, రగణముల (DANA, నవీన= కొత్తదైన, గుంభగుణః= రచనా క్రమముయొక్క 
గుణముతోకూడినది అగు, అసౌ=ఈ, విష్ణురథ=గరుడునియొక్క, దండకః= దండకరూపస్తుతి, 
విపక్ష= ళ(త్రువులయెలక్క, వాహినీ= సేన యెఎక్క, వ్యూహం= యుద్ద రంగవఎలోని 
'సేనారచనాక్రమమును, విఘటయతుః భేదించును గాక! 


నాల్గుచరణములను కల్గిన దండకముతో గరుడుని స్తుతించిన దేశికులు ఈ స్తోత్రమును 
పఠించు భక్తులకు శత్రుపక్షభంగరూపఫలము సిద్దించునని ఆశాసించుచున్నారు. 

ముప్పదిఆటు గణములను SOS చరణములతో కూడినది, నగణరగణముల 
వరుసనుకల్లినది, కావుననే నూతనమైన రచనావిశేషణముతో శోభిల్టునట్టి ఈ గరుడదండకమును 
అనుసంధించువారికి శత్రువుల సేనావ్యూహభంగములను ఫలముగా పాందుదురు. దండకము 
విపక్షవాహిని వ్యూహమును భేదించును అనుట ఒక వాక్‌చమత్కృతి. దండముచేయుపని 
భేదనమే కదా | 


(షట్రంశత్‌గణచరణ:) (ప్రతిచరణము ముప్పదిఆణు గణములతో కూడినది. అట్టి 
చరణములను కల్గినది ఈ దండకము. ఇట్టు ఈ సమాసము బహు(నీహిగర్భబహు వ్రీహి. 


29 గరుడదండకము 


(నరపరిపాటీనవీనగుంభగుణ:) నగణరోణముల (క్రమముచే నవీనరచనా (క్రమము వలన 
శ్ఞాఘింపబడునదని . తాత్పర్యము. సామాన్యముగా దండక(ప్రారంభమున మొదట రెండు 
నగణములు, పిమ్మట రగణములు ఉండును. “యదిహ నయుగళః తతః సప్తరేఫాః తదా 
చండవృష్టి ప్రయాతో భవే koks! అను లక్షణము ఇందులకు నిదర్శనము. రగణముల 
సంఖ్యను బట్టి దండకముపేరు మారుచుండును. ఏడు గణములున్న చండవృష్టి ప్రయాతము, 
ఎనిమిది రగణములతో అర్ధము, తొమ్మిది ఉన్న అృర్గవము, పది ఉన్న వ్యాలము, పదకొండు 
రగణములతో జీమూతము- ఇట్టు దండకము అనేక విధములు. (ప్రస్తుతదండకమున ముందు 
రెండు నగణములు, ఆపిమ్మట ముప్పుదిఆరు రగణములును కలవు. కావున ఇది ఒక 
అపూర్వమైన ప్రక్రియ. కేదారభట్టు వృత్తరత్నాకరమున 14రగణములతో కూడిన దండకమును 
శంఖ మని నిర్దేశించి, పిమ్మట శంఖభాదయః'” అనుచు ఆదిశబ్దమును (ప్రయోగించుటచే, కవి 
ఇచ్చనుబట్టి ప్రతిపాదములోను రగణసంఖ్య వృద్ది అగుటకు అవకాశము కలదని తెలియుచున్నది. 
కావుననే భవభూతి 16రగణములతో కూడిన దండకమును (ప్రయోగించెను. ఇట్టి నవ్యతవలన 
ఈ దండకము హృదయావర్హకమని తాత్పర్యము. లోకమున క్రొత్తగా కన్పించునది “కొత్త 
వింతి” అనునట్టు ఆకర్షణీయమై యుండుట సహజము కదా! ఇక ఇన్నిగుణములను కల్గిన 
దండకము ఆకర్షణీయ వుగుటలో ఆశ్చర్యవు ఏమున్నది? *“*నవీనగుంభగణ:* 
అనుపాఠాంతరమును కలదు. 


ఈ దండకమున తొమ్మిది అను అర్దమునిచ్చు నవశబ్దమునకు అనేక విధముల 
(ప్రాధాన్యము కలదు. (ప్రణవమనగా |ప్రక్నష్ణమైన నవము. *“మహోదార మహాబాహో వైనతేయ 
SENDS, సన్నిధత్స్వు పఠేత్‌ తుభ్యం నమః ప్రణవమూర్తయే'” అను పాంచరాత్ర వచనమును 
బట్టి గరుడుడు (ప్రణవమూర్తిగా (ప్రసిద్దుడు. ఆ గరుడుని స్తుతించునదియే ఈ దండకము. 
ఈ దండకములోని (ప్రతిపాదములో 36 గణములు కలవు. (ప్రతిగణమున మూడు అక్షరములు 
కలవు. అందుచే (ప్రతిపాదమున 108 అక్షరములు. ఈ సంఖ్యలోని అంకెలను కలుపగా 
తొమ్మిది వచ్చును. అట్లే నాల్గు పాదములలోని అక్షరములను కలిపినచో 108 ౫ 3 = 432. 
ఈ అంకెలను: కలిపినను తొమ్మిదియే వచ్చును. ఈదండకమున (ప్రతిచరణమున 36 గణములు 
కలవు. ఈ అంకెలను కలిపినను తొమ్మిదియేవచ్చును. దండకమున 108 గణములు కలవు. 
ఈ అంకెలను కలిపినను తొమ్మిదియే. దండకములోని పదముల సంఖ్య 63. ఈ అంకెలను 
కలిపినను తొమ్మిదియే. ఇందు మూడు శ్లోకములు కలవు. ఆ శ్లోకములోని పదములసంఖ్య 
18. ఈ అంకెలను కలిపినను తొమ్మిదియే. పై సంఖ్యలను అన్నిటిని కలిపిన, అనగా 
108+432+36+ 63+18= 657 అను అంకె వచ్చును. ఇందలి అంకెలను కలుపగా 18 
వచ్చును. మరల ఇందలి అంకెలను కలిపిన తొమ్మిదియే వచ్చును. ఇట్టు ఈ దండకమున 


సవ్యాఖ్యానము 30 


సర్వత్ర నవత్వము స్పష్టము. ఇంతియేకాక ఓమ్‌ తత్పురుషాయ విద్మహే సువర్ణపశ్షాయ 
ధీవుహి, తన్నో గరుడః ప్రచోదయాత్‌* అను గరుడగాయ(త్రిని ఈ దంq్గడకము 
వివరించుచున్నది. ఈ గాయశత్రిలోని పదముల సంఖ్య 27. ఇందలి అంకెలను కలుపగా వచ్చు 
సంఖ్య మరల తొమ్మిది అగుటయు గమనింపతగినది - అను ఈ వివరములన్నియు శ్రీమాన్‌ 
కె.వి. రాఘవాచార్యస్వామి వారి వ్యాఖ్యలో తెలుపబడినవి. “పితా చ రక్షక A భర్తా జ్లేయో 
రమాపతిః, స్వామ్యాధారో మమాత్మా చ భోక్తా చాద్యమనూదితః? అను ప్రమాణమును బట్టి 
జీవునకు భగవానునితో తొమ్మిది విధములైన సంబంధములు కలవనుట స్పష్టము. జీవులలో 
అగ్రగణ్యుడగు గరుడుడును అట్టి నవవిధ సంబంధమును భగవానునితో కలిగియున్నాడు. 
వురియు **సుపర్గో2_సి గరుత్మాన్‌?* ఇత్యాది వై దికప్రవాణవలనందు గరుడుని 
తొమ్మిదివిధములైన అంగములయొక్క_ వేదాంగత్వము స్నష్టముచేయబడినది. ఇట్టి నవవిధ 
వేదాంగకుడగు గరుత్మంతుని స్తుతించు దండక మిది. 


వ్యాఖ్యా :- ఏవ వుండజనాథం దండకే నాభిష్టుత్య దండక మేత వుభ్యస్యతాం 
విపక్షపక్షభంగ మాశాస్తే షడితి.' (షట్రింశత్‌గణచరణ) షట్రింశత్‌ 
_షడుత్తర త్రింశత్‌సంఖ్యాకాః గణాః. ““భవంత్యత్ర గణ్యాస్త్రికా'” ఇత్యుక్త క్రమేణ 
SAVIST: ఛందశ్ళా స్త్ర ప్రసిద్దాః మాదయో గణా యేషాం తే షట్‌త్రింశత్‌ గణాః, 
తే చరణా యస్య స ఇతి బహున్రీహిగర్చో బహుపీహిః. తథా చ ప్రతిపాదం 
షట్‌త్రింశత్‌గణ ఇత్యర్థః. (నరపరిపాటీనవీనగుంభగుణః) SA) ON నరౌ, నగణరగణా, 
త్రిలఘు ర్నగణః, మధ్యలఘూ రగణః ఇతి IIE: తయోః పరిపాట్యా రీత్యా, నవః 
అభినవః, హృదయావరక ఇతి భావః. సర్వం వస్తు నవం సత్‌ చేతో హరతీతి లోకప్రసిద్దిః. 
గుంభగుణః రచనాగుణః యస్య సః గుంభగణ ఇతి 3 శబ్దసందర్భసమూహ ఇత్యర్థః, 
(అసౌ) ఉక్తవిధః, (విష్ణురథదండకః) విష్ణురథస్య గరుడస్య, దండకః దండకాఖ్యో 
వ్రత్తవిశేషః, తదుక్తం కేదారాంతర్వాణినా-** యదిహ నయుగళం తత స్సప్తరేఫా స్తదా 
Sosa, ప్రయాతో భవే ద్దండకః”, ** ప్రతిచరణవివృద్దరేఫా సు రర్జార్ధవవ్యాళజీమూత 
లీలాకరోడ్డామశంఖాదయః” (వృత్తరత్నాకరే) ఇతి. ద్వితీయలక్షణే, “soid” 
ఇతి ఆది(గ్రహణాత్‌ అన్యో౭_పి ప్రతిపాదం కవీచ్చయా వర్షితగణా స్పృముచితనామభాజః 
దండకొ భవంతీతి అభ్యనుజ్ఞాయతే. అత ఏవ భవభూతిః షోడశరగణాత్మకం దండకం 
ప్రాయుజ్‌క్షు ఏవ మన్యేఇ_పి యథాసంభవం ద్రష్షవ్యాః అయం చతు స్త్రింశద్రగణాత్మకో 
దండకః. (విపకవ్యాహినీవ్యూహం) విపక్షాణాం శత్రూణాం, వాహినీ సేనా, తస్యాః 
వ్యూహం రణే సేనావిన్యాసవిశేషం, (విఘటయతు) భినత్తు. 


31 | గరుడదండకము 


విచిత్రసిద్దిద Fa 090 వేంకటేశవిపశ్చితా । 
గరుడధ్వజతోషాయ గీతో గరుడదండకః ॥ ం 

విచిత్రసిద్రిదః= వివిధములైన ప్రయోజనములను ఇచ్చునది అగు , సః+అయం= ఈ 
(ఆపదలను నివారించు, a (2395805), గరుడదండకః=గరుడుని దండకము, 
గరుడధ్వజతోషాయః= భగవానుని సంతోషమునకై, వేంకటేశవిపశ్ళితా= వేంకటేశుడను పేరుగల 
వేదాంతదేశికులను పండితులచే, గీతః= వర్ణింపబడినది. . 

ఇట్టు గరుడదండకమును పరిసమాప్తిచేసిన పిమ్మట దేశికులు స్తోత్రకర్తనామము 
తెలియనిచో స్తోత్రమునకు శిష్టపరి(గ్రూత్వము కలదో లేదో అను సందేహము లోకులకు కల్లునని 
తలచి, తమచే ఈ దండస్తుతి రచింపబడినదని సూచించుచు, ఈ స్తోత్రమును పఠించిన పలు 
ప్రయోజనములు సిద్దించుట తోపాటు, పరమ(ప్రయోజనమగు భగవన్ముఖోల్జాసమును కల్లునని 
తెలుపుచున్నారు. పలు విచిత్రములైన ఫలములను అనుగ్రహించు ఈ గరుడదండకమును 
వేంకటేశులను పేరునుకల వేదాంతదేశికులను విద్వాంసులు భగవానుని సంతోషముకొణకు 
రచించిరి. 

(విచిత్రసిద్దిదః) శ్రీసాత్వతసంహితలో( పాద్మసంహితలో) గరుడమం త్రస్మరణమువలన 
పలు ప్రయోజనములు కల్లునని తెలుపబడినది. అందు గల ““సిద్దయ శ్చ యథాపూర్వం భవంతి 
భవతో_ఖిలా:, వశ్యాకర్షణవిద్వేషమారణోచ్చాటనాదిషు.....ఏవ మాదిషు సాధ్యేషు 
తథాన్యేష్వపి చ కర్మసు, ఇతి మంత్రం ప్రయుంజీత గరుత్మంత మనుస్మరన్‌'” అను సూక్తు 
లిందులకు నిదర్శనములు. 

(గరుడ ధ్వజతోషాయ) దేశికులు ఈ స్తోత్రమును రచించుట భగవానుని 
సంతోషముకొటుకే. గరుడుని స్తుతించుట వలన భగవానునకు ఎట్టు ఆనందము 
కల్లును- అనినచో, *యః పృథివ్యాం OSS పృథివ్యాంతరః ... ఏష ఆత్మాంతర్యామ్యమృతఃి? 
అని, “అంతః(ప్రవిష్ట్రః శాస్తా జనానాం సర్వాత్మా?” అని, “అనేన జీవేనాత్మనాను ప్రవిశ్య 
నామరూపే వ్యాకరవాణి? అని శ్రుతులయందు చెప్పబడుటవలన, “ఈశ్వరః సర్వభూతానాం 
హృద్దేశే2_ర్హున 839" అను గీతాసూక్తివలన, భగవానుడు సర్వశబ్రవాచ్యుడు, సమస్త 
చిదచిత్తులను శరీరముగా కలవాడని తెలియుచున్నది కదా! కావున గరుడుని ఈ దండకము 
ద్వారా స్తుతించుట భగవానుని స్తుతియందు పర్యవసించుటచే తత్సంతోషదాయకమనుటలో 
విప్రతిపత్తిలేదు. అంతియేగాక, తనకు పరమభక్తుడగు గరుడుని స్తుతించిన భగవానునకు 
ఆనందము కల్గుటలో ఆశ్చర్యమేమున్నది? కుమారుని పాగ డిన సంతోషింపని తం|డ్రికలడా! 
ఇట్టు ఈ స్తుతి అంతతః భగవదానందకరమనుటలో సందేహములేదు. మటియు, గరుడుడు 
భగవానుని రూసనుగు సంకర్షణుని అంశను కల్గిన వాడగుటచే, భగవానునకు గరుడునకు మధ్య 


సవ్యాఖ్యానము 32 


అభేదభావనతో కవి ఇట్టు పల్మెననియు చెప్పవచ్చును. ఇదే విధముగా గరుడపంచాశత్‌లో 
దేశికులు యోకి_యం యత్తే స్వనిష్టం వహన వుపి.... ago హరిగరుడ భిదా. 
కల్పితారోహవాహ స్వాభావ్య: స్వాత్మభవ్య: ప్రదిశతు శకుని బ్రహ్మసబ్రహ్మతాం నః” అనుచు 
పల్ముట ఇచట స్మరణీయము. *విష్ణురథః” అను పదమును “IN: రథ ఇవి? - విష్ణువునకు 
రథమువంటివాడు అని వివరించుట సామాన్యమైన అర్ధము. అదియేకాక “విష్ణోః రథః 
పౌరుషం, దేహోవా?” అను వేరొక వ్యుత్పత్తియు అవురసుధలో చూపబడినది. కావున 
గరుత్మంతుని స్తుతించుట భగవానుని పౌరుషమును స్తుతించుట, లేక, భగవానుని రూపమును 
స్తుతించుటయే అగును అని తెలియుచున్నదికదా | 

ఈ శ్లోకమున “వేంకటేశవిపశ్చితా* అనుటచే వక్తృవైలక్షణ్యము, “గరుడ దండకః'' 
అనుటచే (ప్రబంధ, (ప్రతిపాద్య వైలక్షణ్యములు, “ గర్రుడధ్వజతోషాయి”, “విచిత్ర 288: 
అనుటచే (ప్రయోజన వైలక్షణ్యవఎను సూచింపబడినవి. ఇందులకు అనుగుణముగ 
తిరువాయ్‌మొళట్ట్రిలోని 3-9 దశకము చివర *“Deay, మ్‌ పెరుమ్‌ పుకఖ్రొ? అను విశేషణము 
(ప్రవేయవుగు భగవానునకు, వక్తఅగు ఆక్ర్యార్లకు, ప్రబంధవుగు తిరువాయ్‌మొక్టో కి 
(ప్రయోగించుట, చివర **ఇవైయు మోర్‌ పత్తు ఏజ్యుమ్‌ పెరుమ్‌పుక్టగ్‌ో' అని పల్కుట 
అనుసంధింపనగును. వృత్తము *“పథ్యా”” అను అనుష్టుప్‌ భేదము. 
వ్యాఖ్యా :- అథైవం స్తుతిం 5005, అస్య (గంథస్య కర్తన భిజ్ఞాన ప్రయుక్త 
సదపరి గ్రహనివృత్త్యర్థం స్వనామ, ఏతత్‌ గ్రంథాధ్యేత్తాణాం ఫలవిశేషం చ వదన్‌ 
నిగమయతి విచిత్రేతి. (విచిత్రసిద్దిద) విచిత్రాం వివిధాకారాం, సిద్దిం ఫలనిష్టుత్తిం 
దదాతీతి సః. నానావిధసిద్ది ప్రద ఇత్యర్థః. తథాచోక్తం (శ్రీసాత్వతే- “సిద్దయ శృ 
యథాపూర్వం భవంతి జపతో౭_ఖిలాః, వశ్యాకర్షణ విద్వేషమారణోచ్చాటనాదిషు, 
శోషణస్తంభనావేశ - సర్వాకర్షణకర్మసు, నభోలంఘనవాయ్యగ్నిజల భూమి ప్రవేశనే, 
ఇంద్రజాలాదివిద్యాసు బుషీణాం విజయే తథా, దేవతాసన్నిధానాదౌ స్పుట 
మమ్ట్యాదికర్మణి, ఏవ మాదిషు సాధ్యేషు తథాన్యేష్వపి చ కర్మసు, ఇతి మంత్రం 
ప్రయుంజీత గరుత్మంత వునుస్మరన్‌*?' ఇతి. (సోఇయం)) నిఖిలాపన్నిస్తారకః 
సవుస్తార్ణ ప్రద శ్యోక్తవిధ:. (గరుడదండకః) గరుడ విషయుకః దండకః, 
(గరుడధ్వజతోషాయ) గరుడద్వజస్య భగవతో వాసుదేవస్య, తోషాయ ముఖోల్లాసాయ. 
(వేంకటేశవిపశ్చితా) ఏతత్‌కృపాసాదితవిద్యావైశ్యేన వేంకటేశాఖ్యేన విచక్షణేన, (గీతం) 


* ఏతత్‌ ప్రమాణం పాద్మసంహితాయాం(31.317-321) ఉపలభ్యతే. 


33 గరుడదండకము 


ప్రణీతః వర్ణిత, తథా చేదం 'గ్రంథాధ్యయన- తదర్ర పరిశీలనవతాం, విపక్షపక్షభంగః, 
వివిధేష్టసిద్రి శ్చ భవతీతి భావః. పథ్యావక్తం వృత్తమ్‌. లక్షణ ముక్తమ్‌. నన్వత్ర కథం 
గరుడస్తుత్యా గరుడధ్వజ ప్రసాదః ప్రభవతీతి చేత్‌, సత్యం, “యః పృథివ్యాం తిష్టన్‌ , 
పృథివ్యాం అంతరవి' ఇత్యారభ్య (బృహ.5-7-3), “ఏష త 
ఆత్మా ౬౦తర్యావ్యువృుతవి?, “అంతః (59, శాస్తా జనానాం సర్వాత్మా?” 
(యజురారణ్యకే- 3-24), “తత్‌ స్పమ్ట్వా తదేవానుప్రావిశత్‌” (3256), » 
““హంతాహ మివమా HJ దేవతాః, అనేన జీవేనా త్మనాను ప్రవిశ్య నావురూపే 
వ్యాకరవాణీ'' త్యాది శ్రుతికదంబకేన (ఛాందోగ్యే- 6-3-2), “ఈశ్వరః సర్వభూతానాం 
aa (IS తిష్టతి, భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా”? (35. 
గీ. 18-61) ఇత్యాదిస్మృత్యా, “సాక్షా దహ్యవిరోధం జైమిని” ఇతి (61) సూత్రేణా 
కృత్య ధికరణన్యాయేన చ సర్వాంతర్యామిణః సర్వశరీరకస్య సర్వేశ్వరస్య సర్వశబ్దవాచ్యతయా 
సమస్తచిదచిచ్చరీరకతయా చ అనయాపి గరుడస్తుత్యా భగవాన్‌ పద్మాకాంత ఏవ ప్రసాద్యతే. 
తథాచోక్తం -““యే యజంతి SPS దేవాన్‌ బ్రాహ్మణాన్‌ సహుతాశనాన్‌, 
సర్వభూతాంతరాత్మానం విష్ణు మేవ యజంతి తే” (దక్షస్మృతా) ఇతి. ఆచార్యపాదై 
రప్యన్యత్రాన్వగ్రాహి - ** అవ్యాకృతాత్‌ వ్యాకృతవా నసి త్వం, నామాని రూపాణి చ యాని 
పూర్వమ్‌, శంసంతి తేషాం చరమాం ప్రతిష్ట్థాం, వాగీశ్వర త్వాం త్వదుపజవాచః'? 
(హయగ్రీవస్తో త్రే- 11) ఇతి. యద్వా, భగవత్సంకర్షణాత్మకతయా అస్య గరుడస్య 
భగవద్గరుడయో రభేదోపచారాత్‌ సర్వ మిదం సంగచ్చతేతరావ్‌. SES 
గరుడపంచాశత్యాచార్యపాదాః (4) “*“యో౭_యం ధత్తే స్వనిష్టం వహన మపి వరస్పర్శితో 
యేన యస, యస్మాద్యస్యాహవ శ్రీః విదధతి భజనం యత్ర యత్రేతి సంతః, ప్రాయో 
దేవ స్స ago హరిగరుడభిదా కల్పితారోహవాహస్వాభావ్యః స్వాత్మభవ్య, స్ప దిశతు 
శకునిబ్రహ్మసబ్రహ్మతాం న? ఇతి నిఖిలం నిరవద్యమ్‌. 

సామ్ని నామ్నీ చ వేదాంతలక్ష్మణాత్మని లక్మణే | న 

అధీతీ రాజగోపాలో వ్యాఖ్యత్‌ గరుడదండకమ్‌ ॥ 
ఇతి (శ్రీభారద్వాజకులతిలకేన ఛందోగేన, నావల్పాక్కం (85235708 
రావవంానుజసంయుమిసార్వ భౌవుకరుణాకటాక్షలవోల్లసిత సత్తాకేన TIIT 
(శ్రీరాజగోపాలాచార్యేణ విరచితా గరుడదండకవ్యాఖ్యా SANTE. 


XX: 


4 


అనుబంధ; 
(1) సంకల్పసూర్యోదయటిప్పణ్యామ్‌ గరుడదండకటిప్పణీ 


నమ ఇతి. నద్దాయ బద్దాయ. శ్రుతి రేవ సింధు; తత్ర సుధోత్సాదస్య, 
మందరాయ. 


1. గరుడ మితి. వేదా ఏవ Näo కులాయః. శత్రుపీడాయా ముత్కంఠితస్య 
అంకుఠస్య వైకుంఠస్య పీఠీకృతః స్కంధో యేన తమ్‌. స్వస్య నీడాగత్యా గృహాగమనేన, 
పీతయోః రుద్రాసుకీర్త్యాఖ్యయోః దేవ్యోః, విష్పార్యమాణాః విస్తార్యమాణా:. కాంతి రేవ 
కల్గోలినీ నదీ, తయా రాజితమ్‌. 

2. దర్వీకరాః ఆహారో యస్య. దేవాధిపాహారః అమృతమ్‌. దంభోలిధారాయాః 
కిణా ఏవా ఆకల్పాః యస్య, తస్య సంబుద్ది: కల్పాంతవాతావళీతుల్య: ఉదయః యస్య, 
తేన, అనల్పేన వీరచరితేన ఉద్యన్‌ చముత్కారో యస్య తస్య సంబుద్దిః. దైత్యారేః 
జయశీల ధ్వజే ఆరోహేణ 288 ఉత్కర్షః యస్య. గరుత్పంచకస్య ప్రాణాదేః 
అధిష్టానదేవతాః సత్యసుషర్థవిజయతార్‌క్ష్యవిహగేశ్వరాఖ్యాః మూర్తయః యస్య. తవ న 
కోల పి సమానః, 

3. పర్యాయేణ నిర్యాతస్య నిర్గతస్య పక్షానిలస్య తాడనేన, నాగేంద్రాణాం 
దిగ్గజానాం, పీడాయాం సృణీభావేన, అంకుశీభావేన ప్రకాశమానః, నఖపరంపరా యస్య 
SR. దంష్ట్రయా వజ్రిణే, వ[జ్రసదృశదం ష్టాయేత్యర్థః. తుభ్యం నమః. త్వంచమే 
అధ్యాత్మవిద్యాః బ్రహ్మవిద్యాః, విధేయాః వశవర్తినీః, విధేయాః కురు. మమ భగవద్దాస్య 
మాపాధయ దయాం చ కురు. ' 


4. తావకో వును: గరుడపంచాక్షరీవుంత్రః, కీదృశః, అనుగతః పశ్చా 
దుచ్చార్యమాణః పః పకారోయస్య, సోరి_యం జః Lesja, నః SE ఆదౌ యస్య సః 
మధ్యే స్ఫురత్‌ తారం ప్రణవః యస్య సః. యద్వా, అనుగతః ప్రతిలోమః యః SA, 
తస్య SE ఉపరి స్ఫురత్‌ తారం యస్య. చిత్రభానుప్రియా స్వాహాశబ్దః అంత్యః యస్య 
సః. అయతాత్‌ భయాత్‌. న స్రాయతాం పరమపదం ధామ స్థానం యస్య. ఇంద్రదర్సేణ 


55 గరుడదండకము 


(క్రుద్దగతాం వాలఫిల్యానాం, ప్రతిజయా అవత్తీర్ణః. పురా కిలేంద్రః అంగుష్ట ప్రమాణదేహాన్‌ 
తపస్యతో వాలఖిల్యా నవేక్య జహాస. తే చ (OP స్త్వ మధికబలేన కేనచి దవమతో . 
భవిష్యసీతి (ప్రతిజ్ఞాం చక్రు రితి వుహాభారతే. స్టిరతత్త్వజ్ఞానం 
జగత్కారణభూతపర (బ్రహ్మణి నుహానందం దుహానాం, ముధా కావునాహీనావ్‌ 
అనన్యప్రయోజనాం, భక్తి మేవ ధేనుం చ దధీథాః నిదేహి. 


(2) ఉ. వే. (శ్రీమద్చి: ఉత్తమూర్‌ వీరరాఘవాచార్యస్వామిపాదై 
రనుగ్భహీతాయాం సంకల్పసూర్యోదయవ్యాఖ్యాయాం 
గరుడదండకవ్యాఖ్యానభాగః 


పన్నగనద్దాయ. SI: S3), ఏతదాభరణభావాయ దృఢ్షిస్ట్రాయ. వైకుంఠస్య 
భగవతః, వశే ఇచ్చాయాం, నర్తమానాయ, తదిచ్చానురోధి ప్రవృత్తిమతే. (శ్రుతి రేవ సింధుః 
సముద్రః, తదమృతస్య మోక్షాదే, రుత్సాదే అవిర్భావే, మందరపర్వతాయ. 


1. గరుడం ఈడే స్తామి. అఖిలోలి పి వేదః ఏకో నీడః కులాయ ఇవ. త 
మధిరూఢమ్‌. ద్విషతాం ద్వేషిణాం, పీడనే ఉత్కంఠితః సంజాతోత్కంఠో యః ఆకుంఠః 
గతి ప్రతిఘాతరహితః, వైకుంఠో విష్ణు తేన పీరీకృతః ఆసనీకృతః స్కంధో యస్య తమ్‌. 
స్వకులాయం ప్రతి ఆగమనాత్‌ ప్రీతాభ్యాం రుద్రాసుకీర్తినామ్నీభ్యాం దయితాభ్యాం, 
స్తనాభోగేన స్తనతటేన, గాఢం దృఢం యథా తథా, ఉపగూఢేన ఆలింగనేన, స్పురతాం 
ఉదంచతాం, కంటకానాం రోమాంచానాం SPISE REPO, వ్రాతేన సముదాయేన, 
వేధాత్‌ తోదాత్‌ యా వ్యథా పీడా, తయా వేపమానః, ద్విజిహ్వాధిపః నాగరాజ ఏవ, 
ఆకల్పః భూషణమ్‌, తేన. విష్పార్య్వమాణానాం నిస్తారతయా క్రియమాణానాం, స్పటానాం 
వాటికాయాః రత్నానాం, రోచిచ్చటారాజిభిః కాంతిసవదాహపంక్తిభిః, నీరాజితం 
సపత్నీకస్వార్థకృతారా త్రికము. తథా కాంతికల్లోలిన్యా స్వకప్రభావనద్యా, రాజితం 
లబ్దప్రకాశం చ, గరుడ మీడే ఇత్యన్వయః. 

2. అథ ద్వితీయచరణః. తత్ర గరుత్మంతం సంబోధ్య స్తువన్‌ ప్రశామ మర్పయతి. 
జయేతి. సుషర్గ శోభనపక్ష యుక్త. దర్వీకరాః సర్వాః ఆహారో యస్య. దేవాధిపానా 
మాహారః సుధా, తస్య హరణజారిన్‌, తదా దివౌకసాం ద్యులోకస్టానాం దేవానాం, పతినా 
శీస్తస్య ప్రయుక్తస్య, దంభోలేః వజ్రాయుధస్య, ధారయా దీరసార్భాగ్రేణ, జాతః పక్లేకదేశే 
స్వల్ప వ్రణమూలః కిణః స ఏవ భూషణం యస్య. వజ్రాయుధగౌరవార్థం పక్షరోమైకదేశం 
త్యజామీతి por మింద్రం పరిజహాసేతి భారతే ఆదిపర్వణి (31). కల్పాంత: 


అనుబంధ;ః 36 


సృష్ట్య్రవసానభూతః ప్రళయకాలః, తదా తనస్య వాతూలస్య వాతసమూహస్య, సదృశేన 
ఉదయేన ఆవిర్భావేన, యుక్త మనల్పం, వీరాయితం వీరకృత్యం, తత్రోద్యన్‌ చమత్కారః 
ప్రీతివిశేషో యస్య తాదృశ, దైత్యా రః భగవతః జైత్రే జయశీల్కే ధ్వజే ఆరోహేణ దృస్టేన, 
సర్వైః నిర్జారితః సర్వాధికో ద్రాయరూపోత్కర్లో యస్య తథాభూత. జ్ఞానబలవిషయే 
సంకర్షణావతారలబ్బాను గ్రహత్వాత్‌ ఆదిశేషనత్‌ సంకర్షణాత్మక. మరు AD. “సత్యః 
సుపర్గో గరుడ స్తార్‌క్ష్య స్తు విహగేశ్వరణి? ఇతి (శ్రీసాత్త్వతాదౌ 
ప్రాణాపానాదిపంచకాధిపతిత్వేన (ప్రసిద్దాః గరుడస్య వ్యూహభేదాః ఇత్యుక్తం 
చతుఃశ్లోకీభాష్యే. 

3. అజహతీ అత్యజంతీ, సపర్యా పూజా యం తస్మై. సర్వదా సమారాధ్యాయ, 
పర్యాయేణ ఉత్తరోత్తరయా, నిర్యాతైః పక్షానిలైః, ఆస్పాలనాత్‌ ప్రహరణాత్‌, వేలా 
వుతిక్రాంత:, పాథోధిః సము(ద్రః, తస్య వీచయుః చపేటాతుల్యాః 
ప్రహారార్ధవిస్త్రతాంగుళికరతుల్యాః తత్కృతేన, ఆహతేన ప్రహారేణ, జాతః యః OMG 
పాతాలే భాంకారః, తద్రవణేన సం క్రుద్రస్య నాగేంద్రస్య, పీడాయాం విషయే సుప్తం సర్వం 
స్వయ మేవం ప్రబోధ్య, తద్భంజనాయ సృణీభావేన వజ్రాయుధీభావేన, భాస్వతీ నఖథ్రేణి 
ర్యస్య తస్మై. చండతుండాయ అత్యు గ్రనాసికాయ, నృత్యత్‌ భుజంగతుల్య భ్రూవిశిష్టాయ, 
(భువో ర్నివర్తనావసరే తత్ర భూషణతయా సంక్లిష్ట భుజంగో౭_పి నృత్యతీతి వా. 
దంష్టాభూత వజ్రయుక్తాయ తుభ్యం నమ ఇతి పూర్వత్రాన్వయః. అపేక్షితం ఫలం 
దర్భయతి. అధ్యాత్మవిద్యాః వేదాంతమూలా న్యాత్మపరమాత్మజ్ఞానాని, విధేయాః విధేహి. 
ఆశిషి మధ్యమైకవచనమ్‌. విధేయా కర్తవ్యా ఇతి సుబంతసంభవే౭_సి తిబంతత్వం యుక్తమ్‌. 
భవత ద్దాస్యమ్‌. భగవదితి న పాఠః, రగణవిరోధాత్‌. త్వత్కింకరత్వ మాపాదయేథాః 
సంపాదయ. మే ఇతి క్రియా త్రయే 2_ప్యన్వేతి. 

4. అసేక్షితయోః అధ్యాత్మజ్ఞానసుషరకైంకర్యయో: ఫలం కరణం చ కి మిత్యత్ర 
మం త్రవిశేషపురస్కారేణ తం స్తువన్‌ భగవద్ద్యానభక్తినిరంతరానువృత్తి రానందరూపైవ తత్‌ 
సర్వ మిత్యాహ మను రితి. మనుః మంత్ర; తదానుపూర్త్వీం జ్ఞాప్యతే అనుగతేత్యాదినా. 
అనుగతః అనుస్ఫతః, పః పకారః, యం Lo కీకారం స్క అనుగతపః క్షీ. జీకారోత్తరః, 
పకార ఇత్యుక్తం భవతి. తాదృశక్షికారస్య SE అగ్రే స్పురన్‌ తారః ప్రణవో, యత్ర మనా. 
యద్వా, అనుగతః పకారో యేనేత్యపి తారవిశేషణమ్‌. పకారానంతర ఇతి యావత్‌. ఏక 
స్తారః పకారానంతరః, అస్యః LAE స్పురన్‌ క్షికారాత్‌ పూర్వం వర్తమానః ఏవ మనుగతప 
శనక్రస్ఫుర గ్రూపతారద్వయయుక్తః. సరం తు, గరుడపంచాక్షరీతివ్యవహారే ప్రథమః ప్రణవో 


37 గరుడదండకము 


న మంత్రఘటకః స్యాత్‌. గరుడపంచాశతి **పక్షివ్యత్యస్తపక్షిద్వితయముఖపుట 
ప్రస్ఫుటోదారతారమ్‌'” ఇత్యుక్త మిత్యలమ్‌. అథ చ, చిత్రభానుప్రియా అగ్నిపల్నీ. 
స్వాహాశబ్దః శేఖరః శిరోభూషణమ్‌ అంతే యస్య, తాదృశ శృ తే మంత్రః, త్రివర్గస్య 
ధర్మార్థకామానాం, అపవర్గస్య మోక్షస్య చ, ప్రసూతిః ఉత్పాదకో, మనుః నః అస్మాన్‌ 
త్రాయతామ్‌ రక్షతు. హే KÕIGIS, అత్ర త్రాయతా మాయతా న్నః ఇతి పాఠాంతరమ్‌. 
తదా ఆయతాత్‌ భయా దితి వ్యాఖ్యాంతి. వస్తుతః ఆయాతాన్‌ దీర్హాన్‌, 'సంసారదైర్థ Sera 
28951 యుక్తః, మాస్తు వా పద మిదమ్‌. పరం వ్యోమ పరమపదం, ధామ స్థానం యస్య 
"తథాభూత. బలద్వేషిణ బలాఖ్యాసురశత్రో రింద్రస్య దర్చేణ, అంగుష్టప్రమాణాన్‌ 
వాలఖిల్యాన్‌ దృష్ట్వా దుర్చలా ఇతి దర్పమూలేం ద్రకృతపరిహాసవాక్య శ్రవణేన, జ్వలతాం 
కుపితానాం, వాలఫిల్యానాం తదధికబలేన గరుత్మతా పరిభవనీయ ఇతి సంకల్పితవతా 
మృషీణాం ప్రతిజ్ఞయా, అవతీర్ణ లబ్బావతార. తదనురోధేనా మృతహరణసమయే 
పరిభూతేంద్ర. త్వం దధీథాః కిల కివ్‌. SAIN. స్టిరాం తత్త్వబుద్దిం 
తత్తత్తత్త ఎ్రయధథావస్టితాకారబుద్ది స్టైర్యం, పరతత్త్వే జగతో మూలకందే ప్రథమకారణే, 
ముకుందే మోక్షప్రదే, IN, పరాం భక్తిధేనుం భక్త్యాఖ్యాం ధేనుం చ. ధేనుః క్షీరం దోగ్టి, 
భక్తి శ్చ మహానందం మోక్షం క్షీరం చ. ముధాకామహీనామ్‌ ఐశ్వర్యకైవల్యయో 
రల్నాస్టిరత్వాత్‌ తద్విషయకః కామో ముధా, తాదృశకామహీనామ్‌. అనిషిద్రకామవిశిష్టామ్‌. 
అత్ర అహీనా మితి పదాంతరపాఠ:ః (HIS. అన్యూనా మిత్యర్థ్యః. అనేన 
షట్‌ త్రింశత్‌గణలాభాత్‌ పూర్వం ఆయతాన్‌ ఇతి పాఠో న SO) Jr. హే అహీనాంతకేతి 
పునః సంబుద్దిః. అహీనాం సర్పాణాం ఇనః నాథః తస్యాంతక శత్రో. అహీనా శ్చ 
అనంతాఖ్య నిత్యసూరివ్యతిరిక్తాః (ప్రాకృతాః కద్రూ'ప్రసూతాః. 

నరేతి. నగణరగణేత్యర్టః. అత్ర దండకే పాదచతుష్టయమ్‌. ఏకైకస్మిన్‌ పాదే౭_సి 
షట్‌త్రింశత్‌గణాః. అక్షరత్రయం గణః. తత్రాదౌ నగణద్వయమ్‌, త్రయాణా మపి 
లఘుత్వాత్‌. అథ రగణాః చతు స్త్రింశత్‌ లఘుమధ్యత్వాత్‌. 

( 3 ) సంకల్పసూర్యోదయవ్యాఖ్యాయాః ప్రభావిలాసాఖ్యాయాః 
సముద్ద్రృతా గరుడదండకవ్యాఖ్యా 

నమ ఇతి. పన్నగనద్దాయ సర్పభూషణాయ. 
L గరుడ మిత్యాది. నీడమ్‌ కులాయః. ద్విషతాం పీడనే, ఉత్కంఠితస్య 
ఉత్సాహవతః, ఆరూఢస్య వైకుంఠస్య పీఠీకృతః స్కంధః అంసః యస్య తమ్‌. స్వనీడాగత్యా 


అనుబంధ: 38 


స్వకులాయాగమనేన, ప్రీతయోః రుద్రాసుకీర్త్యోః తదాఖ్యభార్యయోః, స్తనాభోగయోః 
స్తనవిస్తారయో:, గాఢోపగూఢేన గాఢాలింగనేన, స్పురతా కంటకవ్రాతేన 
పులకోద్గమసమూహేన, వేధేన జాతయా వ్యథయా, వేసమానానాం ద్విజిహ్వాధిపాకల్పానాం 
సర్పగ్రేష్టభనాషణానాం, విష్పార్యమాణానాం విస్తార మీయుషీణాం, స్పటానాం ఫణానాం, 
వాటికాసు పంక్తిషు, రత్నరోచిషాం చ్చటారాజిభిః అవిచ్చిన్నపంక్తి భిః, నీరాజితం 
సంజాతనీరాజనమ్‌. కాంతి రేవ కల్లోలినీ నదీ, తయా రాజితమ్‌. 


2. జయేతి. దేవాధిపాహారః సుధా. దివౌకస్పతినా ఇంద్రేణ LIN దంభోలేః 
వ(జస్యధారయా జాతాః, కిణా ఏవ ఆకల్పః యస్య సః. కల్పాంతవాతూలేన 
ప్రశయవాయునా సదృశోదయేన, అనల్సేన వీరాయితేన, ఉద్యన్‌ చమత్కారః యస్య సః. 
దైత్యారేః భగవతః, జైత్రధ్వజ జయశీలద్వజ. ఆరోహనిర్దారితోత్కర్ల దైత్యారే రారోహేణ 
నిర్లీతశక్త్యతిశయ. వురుత్పంచకస్య ప్రాణాదేః, అదీశాః అధిష్టానదేవతా భూతా: 
సత్యాదయః, సత్యసుష్టర్థవిజయతార్‌క్ష్యవిహగేశ్వరా మూర్తయః వి[గ్రహాః యస్య సః, 
3... నమ ఇతి. పర్యాయేణ నిర్యాతస్య పక్షానిలస్యాస్పాలనేన తాడనేన, ఉద్వేలస్య, 
పాథోధే: సము[ద్రస్య, వీచీభి రేవ చపేటైః విస్త్రతాంగుళిహస్తెః, ఆహతస్య 
అగాధపాతాళస్య, భాంకారేణ అనుకారాబేన, సం[క్రుద్దస్య కుపితస్య, నాగేంద్రస్య దిగ్గజ్యు, 
పీడాయాం సృణీభావేన అంకుశీభావేన, భాస్వంత్యః నఖగ్రేణయః యస్య తస్మై. 
దంష్ట్రయా వజ్రిణే SOE వజ్రాయుధాయ, అధ్యాత్మవిద్యా విధేయా వశవర్తినీ 
విధేయా కర్తవ్యా. దయేథాః దయాం కురు. 

4. మను రితి. అనుగతపకేః అనుగతః పశ్చా దుచ్చార్యమాణః, పః పవర్థ్గః యస్య, 
తస్య Se LAGI, వర్రే ఆదౌ, స్పురన్‌ తారకః ప్రణవః యస్య సః. చిత్రభాను ప్రియా 
స్వాహా శేఖరః అంత్యపదం యస్య సః. తావకః మనుః మంత్రః, నః అస్మాన్‌ త్రాయతా 
మిత్యన్వయః ఏతదభిప్రాయేణ గరుడపంచాశతి చోక్తమ్‌. **పక్షివ్యత్యస్తపక్షిద్వితయముఖ 
పుటప్రస్ఫుటోదారతారమ్‌'? ఇత్యాది. పురా కిల మహేంద్రః అంగుష్ట ప్రమాణదేహాన్‌ 
వాలఖిల్యా నవేత్య జహాస. తేన తే త్వదధికబలే నావమతో భవిష్యసీతి శాపేన ప్రతిజ్ఞాం 
చక్రుః. తదభి(పీత్యాహ బలద్వేషీత్యాదినా. బలద్వేషిణః ఇంద్రస్య, దర్సేణ 2500 
వాలఖిల్యానాం, ప్రతిజ్ఞా అవతీర్ణా యేన. దధీథాః నిధేహి. ముధాకొవుహీనాం 
విఫలకామహీనామ్‌. అహీనాంతక సర్ప జ్రేష్టనాశక. 


39 గరుడదండకము 


(4) సంకల్పసూర్యోదయవ్యాఖ్యాయాం ప్రభావళ్యాఖ్యాయాం 
గరుడదండకవ్యాఖ్యా. 
పన్నగనద్దాయ భూషణ భుజగ్రః బద్దాయ. మందరస్య వాసుకినా VÄ: 4 
శ్రుతిసింధౌ సుధోత్సాదే అమృతవత్‌ సారార్థస్యోత్సాదనే, మందరాయ వేదజన్యసారభూత 
జ్ఞానోత్సాదకాయేత్యర్థః. తస్మై నమః, 


1. గరుడ మిత్యాది. అఖిలవేదా ఏవ నీడం కులాయః, తదధిరూఢం, 
తత్రతిపాద్య మిత్యర్థః, ద్విషతాం పీడనే ఉత్కంఠిత శ్చాసౌ అంకుఠితవైకుంఠ శ్రే, తేన 
పీఠీకృతస్కంధమ్‌. ఈడే స్తౌమి. స్వనీడం స్వకులాయసమీపమ్‌. తత్ర ఆగత్యా 
గరుత్మదాగమనేన ప్రీతయోః రుద్రాసుకీర్తో గః సపత్నో్యః, స్తనాభోగస్య స్తనవైపుల్యస్య, 
గాఢాలింగనేన, స్ఫురతా ముద్భవతాం, కంటకానాం పులానాం, (PÄ యో Ss, 
తద్వ్యథయా వేపమానో యో ద్విజిహ్వాధిపః స ఏవ ఆకల్పః భూషణం, తస్య. 
విష్పార్యమాణాయాః వికాస్యమానాయాః, స్పటావాటికాయా ఫణాపయక్తేః రత్నరోచిషాం 
సమూహేన కృతనీరాజనమ్‌. కొంతి రేవ కల్లోలినీ నదీ, తయా రాజితమ్‌. 


2. దివౌకస్పతిః ఇంద్ర, తేన వస్తా యా దంభోళిః వజ్రం, తస్య ధారయా కృతో 
యః కిణ; స ఏవ ఆకల్పః భూషణం యస్య. కల్పాంతే వాతూలః తత్సదృశోదయ 
మనల్పం యత్‌ వీరాయితం పరాక్రమః. తేన ఉద్యచ్చమత్కారః జాతవిస్మయో, యో 
దైత్యారి తస్య జైత్రో యో ధ్వజదండః, తదారోహణేన సర్వైః నిర్జారిత ఉత్కర్షః 
నిశ్చితో_తిశయః యస్య. సంకర్షణస్వరూప. మరుత్పంచకస్య అధీశాః అధిష్టానదేవతాః 
సత్యసుషర్థవిజయ తార్‌క్యు విహగేశ్వరావతారా యస్య. న సమ స్తే జగతి తే సమో న 
కశ్చిత్‌. తాదృశాయ తే నమః. 

3. అజహత్సపర్యాయ, సదా పూజ్యాయ. పర్యాయః పరంపరా, తేన విర్యాతస్య 
పక్షానిలస్య, ఆస్పాలనం ఆఘాతః, తేన ఉద్వేలస్య పాథోధేః సముద్రస్య, వీచయ ఏన 
చపేటః విస్త్రతాంగులిః పాణి, తేనాహతస్య, అగాధస్య పాతాళస్య, భాంకారేణ భాం ఇతి > 
SAS, సం [క్రుద్దానాం నాగేంద్రాణాం పీడావిషయే, సృణీభావేన అంకుశభావేన, భాస్వంతీ 
నఖగ్రేణిః: యస్య తస్మై. చండతుండాయ ఉగ్రనాసికాయ, నృత్యంత్యా ÄT భుంజగా 
వివ (GP యస్య. దంష్టయా హేతునా వజ్రవతే. దం|ప్టాస్వరూపవ[జవత ఇత్యర్థః, 
తుభ్యం నవు ఇత్యన్వయః. అధ్యాత్మవిద్యాః సర్వా విధేయా వశవర్తిన్యః. వేం 
మమాప్యధ్యాత్మవిద్యావివిదిషోః, భగవద్దాస్యం భగవద్దాసభావం, మమ ఆపాదయేథా: 
ఆపాదయ. దయేథాః దయాం చకురు. “*అధీగర్ణి? ఇతి కర్మణి షష్టీ, 


అనుబంధ: 40 


(4) తవ పంచాక్షరనుంత్రో న స్రాయతామ్‌. తత్త్వబుద్దిం పరభక్తిం చ మే 
ప్రయచ్చేత్యాహ మను రితి. అనుగతస్య పశ్చాత్‌, స్టితస్య, పకిశబ్దస్య SIE అగ్రభాగే, స్పురన్‌ 
ప్రకాశమానః. తారో యస్య. పక్షిశబ్దాత్‌ పురతః ప్రకాశమాన ప్రణవ ఇత్యర్థః. 
చిత్రభాను ప్రియాశేఖరః స్వాహాశబ్దాంత ఇత్యర్థః. తావకో మనుః గరుడపంచాక్షరీమం త్రః, 
నః త్రాయతామ్‌. కీదృశః? త్రివర్గస్య ధర్మార్టకామానామ్‌ అపవర్గస్య చ, ప్రసూతిః. 
పరవ్యోము పరమపదం స్థానం యస్య. బలద్వేషిణ ఇంద్రస్య, Sõja జ్వలతాం 
వాలఖిల్యానామ్‌ బుషీణామ్‌, ప్రతిజ్ఞయా అవత్మీర్ణ. అత్ర భారతే సుపర్ణాభ్యుదయ కథా 
అనుసంధేయా. స్ట్రిరాం తత్త్వబుద్దిం పరావరతత్త్వయాథాత్మ విషయబుద్దిమ్‌. జగతాం 
మూలకందే జగత్కారణభూతే భగవతి. మహానందస్య మోక్షస్య దోగ్రీం ముక్తిసాధనభూతా 
మిత్యర్ధః, 
( 5) సంకల్పసూర్యోదయవ్యాఖ్యాయాః: అన్యస్యాః ప్రభావళ్యాః 
ఉద్దృతా గరుడదండకవ్యాఖ్యా. 


నమ ఇతి. SIA: ఆభరణభూతైః నద్దాయ. వైకుంఠస్య హరేః, వశవర్తినే 
వశంవదాయ. శ్రుతయ ఏవ సింధుః తస్య యో రసః, తత్‌ సారభూతామృతం, తద్వత్‌ 
స్థితం జ్ఞానం, తస్యోత్సాదే ఉత్పత్తా, వుందరాయు వుందరగిరయేం. 
తదుత్పత్తి హేతుభూతాయేత్యర్ద:. గరుత్మతే నమః. మందరపక్షే పన్నగేన వాసుకినా 
వేస్టితాయ. 


1. గరుడ మితి. అఖీలా సమస్తా వేదా ఏవ, నీడం తదధిరూఢమ్‌. సకలవేదాత్మక 
మిత్యర్ధః. శ్రూయతే హి వేదరూపత్వం గరుత్మతః ““తివృత్తే శిరి? ఇత్యాదిషు. ద్విషతా 
మసురాణాం, పీడనే సంహారే, ఉత్కంఠితః ఉత్సుక శ్చారూఢ శ్చ యో వైకుంఠః విష్ణుః 
తేన పీఠీకృుతః స్కంధో యస్య తమ్‌. స్వనీడే ఆగత్యా ఆగమనేన, ప్రీతయో రుద్రాసుకీర్తోః 
- తన్నామ్నో్యః మహిష్యోః, స్తనాభోగస్య గాఢేన ఉపగూఢేన ఉపగూహనేన, స్పురతా 
మున్మిషితానాం, కంటకానాం పులకానాం, వ్రాతేన యో వేధః ఘట్టునం తేన జాతయా 
వ్యథయా, వేసమానానాం కంపమానానాం, ద్విజిహ్వాధిపాకల్పానాం వాసుకితక్షకాది 
రూపాణాం భూషణానాం, విష్పార్యమాణానాం స్పటానాం, వాటికాసు పంక్తిషు, 
ప్రతానాం రత్నానాం, రోచిశ్చటానాం ప్రభామండలీనాం, రాజిభిః SBD: నీరాజితం 
జాతనీరాజనమ్‌. కాంత్యైవ కల్లోలిన్యా తరంగిణ్యా, రాజితం భూషితం, గరుడ మీడే 
సౌమి. 


41 గరుడదండకము 


2. సుష్ట్థ శోభనపక్త దర్వీకరాహార సర్ఫాపహార. చేవాధిసాహారహారిన్‌ దేవాధిపానా 
మింద్రాదీనా మాహారః అమృతం, తద్దరతీతి దేవాధిపాహారహారీ. తస్య సంబుద్దిః. 
దివౌకసాం, దేవానాం పతి రింద్రః తేన 255 దంభోలేః వజ్రస్య ధారయా యత్కిణం 
తదేవాకల్పో భూషణం యస్య, సంబుద్దిః కల్పాంతే ప్రభయే యో వాతులః వాత్యా, 
తత్కల్ప: తత్సమః, ఉదయః యస్య, తచ్చానల్పంచ యద్వీరాయితం వీర్యం, తేన 
ఉద్యత్‌చమత్కారస్య క్రియామాణ శ్లాఘస్య దైత్యారేః, జైత్రే జయశీలే ధ్వజే ఆరోహేణ 
ఆరోహణేన, నిర్దారితః నిశిత ఉత్కర్షః అతిశయో యస్య సః తథా. తస్య సంబుద్దిః. 
సంకర్షణాత్మన్‌ సంకర్షణస్వరూప. వురుత్పంచకస్య ప్రాణపానవ్యానోదాన 
సమానరూపవాయుపంచకస్యాధీశ అధిష్టాతః. సత్యాదిమూర్తే సత్యసుపర్ణ విజయతార్‌క్ష్య 
విహగేశ్వరవిగ్రహ. ప్రాణాద్యధిష్థాతృత్వం సత్యాదివి[గ్రహద్వారా భావ్యమ్‌. గరుడ జయేతి 
సంబంధః. తే న సమః న కశ్చిత్‌. ఏవంభూతవైభవశాలీ కశ్చి దపి నాస్తీత్యర్థః తే తుభ్యం 
నమః. పున శ్చ తుభ్యం నమోస్తు. 


3. అజహత్‌సపర్యాయ. అజహతీ సమన్వితా, సపర్యా పూజా యస్య SIL. 
సర్వదా పూజ్యాయేత్యర్టః. పర్యాయేణ పునః పునః నిర్యాతానాం నిర్గతానాం, పక్షానిలానాం 
పక్షనాతానా, మౌస్పాలనేన వ్యాఘట్టునేన, ఉద్వేలానాం వేలాతిగానాం, పాథోధీనాం వీచయ 
ఏవ చపీటాః విస్తృతాంగుళయః పాణయః, తై రాహతస్యాగాధస్య పాతాళస్య, భాంకారేణ 
భాంకార ఇతి శబ్బానుకారః. సం(క్రుద్దానాం నాగేంద్రాణాం, పీడాయాం 
సృణీభావేనాంకుశత్వేన, భాస్వతీ విలసంతీ, నఖగ్రేణి : యస్య తస్మై. చండతుండాయ 
కోధముఖాయ, నృత్యత్‌భుజంగ ఇవ భ్రూ ర్యస్య తస్మై. దంష్ట్రయా వజ్రిణే వజ్రవత్‌ 
దృఢతరదం(్టాయ, తుభ్యం ఇదం నమో౭_స్తు. అధ్యాత్మవిద్యా ఆత్మా పరమాత్మా త 
మధికృత్య ప్రవృతా విద్యా అధ్యాత్మవిద్యా. భగవత్‌స్వరూపరూపగుణవిభూతిషు యా 
విద్యా, విధేయా జనయితవ్యా, త్వయేతి శేషః. భవతో దాస్య మాపాదయేథాః. మమ 
దయేథా శ్చ దయాం కురు చ. 


4. అనుగతపక్షీవక్రే అనుగతస్య పక్షిశబ్దస్య, SE స్పురన్‌ ద్యోతమానః, తారకః 
ప్రణవో యస్య స తథా. చిత్రభానోః అగ్నే, ప్రియా స్వాహాశబ్దః శేఖర శ్చూడా యస్య 
సః, తథా తావకః త్వదీయః మనుః గరుడపంచాక్షరమంత్రః, నః అస్మాన్‌ త్రాయతాం 
రక్షతు. స కీదృశః? త్రివర్గాపవర్గప్రసూతిః త్రివర్గాణాం ధర్మార్థకామానాం, అపవర్గస్య 
మోక్షస్య చ, (ND: జనయితా. పరవ్యోమధామన్‌ పరమపదనిలయ. బలద్వేషిణః 
ఇంద్రస్య, దర్వేణ జ్వలతాం కుపితానాం వాలఖిల్యానాం, ప్రతిజయా శాపేన, 2583. 


అ. 


dk కా 


అనుబంధ: 42 


అత్రేయం కథా£_నుసంధే యా - పురా కిల కదాచిత్‌ కాశ్యపస్య AL ప్రవర్తమానే 
అంగుష్టమాత్రాన్‌ వాలఖిల్యాన్‌ ఐరావతారూఢ ఇంద్రః స్వగర్వేణావమేనే. తే చ కుసితా 
స్త్వదధికఇంద్రో భవిష్యతీతి శేపుః. త ముదంత మాక్షర్థ్య కాశ్యపః త్వదధికబలః పక్షీంద్రో ' 
భవిష్యతీతి త మనుజగ్రాహ. తతో2_వత్తీర్ణ ఇతి. PA మవిచాల్యాం, తత్త్వబుద్దిం 
తత్త్వవిషయాం బుద్దిమ్‌. జగతాం మూలకందే ముకుందే తద్విషయే, మహానందదో క్రీం 
మహానందజనయిత్రీం, పరాం భక్తిధేనుం, దధీథాః మమ కుర్యాః, ముధాకామహీనాం 
ఐశ్వర్యస్య కైవల్యస్య వాంఛావిధురా, మత ఏవ అహీనాం మహీయసీమ్‌. అహీనాం 
సర్పాణామ్‌, ఇనః స్వామీ, తస్యాంతకః. సంబుద్దిః. 
(6) శ్రీభాష్యనారాయణవ్యాఖ్యా 

నమ ఇతి. పన్నగనద్దాయ, SEA రాభరణభూతైః భుజంగ్రై. మందరో౭_పి 
వాసుకినా బద్దః. వైకుంఠవశర్తినే. వైకుంఠవశే భగవద్వశే వర్తమానాయ. మందరో౭._పి 
తథావిథః. శ్రుతీతి. శ్రుతయః అనంతా వేదాః. (శ్రుతిశబ్దేన శ్రూయతే నిత్య మితి వ్యుత్చత్త్యా 
అవిచ్చిన్నత్వం వ్యంజయతా వేదానాం ప్రామాణ్యం స్ఫురతి. శ్రుతి రేవ సింధుః. ఆనంత్యేన 
శ్రుతీనాం సింధుత్వమ్‌. తస్మిన్‌. సుధేవ సుధావదుజ్జీవనసాధనం జ్ఞానమ్‌. తస్యోత్సాదే 
నుందరాయ మందరాద్రిభూతాయ, గరుత్మతే సుపర్ణాయ నమః. వేదాంతజ్ఞాన మేతస్మై 
భగవా నుపదిశ్య ఏతన్ముఖేన ఇతరేభ్యః ప్రవర్తయామాసేతి వ్యజ్యతే. 
1. గరుడ మిత్యాది. Käo కులాయః. త మధిరూఢః తస్మిన్‌ KS ఇత్యర్థః. 
వేదార్థభూతమ్‌. యత్ర విశ్వం భవత్యేనం నీడ మిత్యుక్తమ్‌. భగవంత మాగ్రిత్య ఇత్యర్థః. 
యద్వా, సర్వజగదాశ్రయః వేదార్హరూపో భగవాన్‌, అధిరూఢో వాహో్యో యస్య ఇతి. 
స్వనీడాగత్యా సమీపాగత్యా ప్రీతే రుద్రాసుకీర్తి శ్చేతి సుషర్షస్య భార్యే. తయోః స్తనాభోగః 


_స్తనతటవిస్తారః. కంటకదురితః రోమాంచవికారః, వేధః సూచికవ్యథాభీత్యా, తయా 


వేపమానా బిభ్యంత్యః. ద్విజిహ్వేతి. ద్వౌ జిహ్వా యేషాం తే ద్విజిహ్వా సర్పాః, తేషా 
వుధిపాః వాసుకితక్షక (ప్రభృతయః. త ఏవ ఆకలా భూషణమ్‌. స్పటవాటికా 
స్పటాసమూహాః. రాజిః పంక్తి, కల్గోలినీ నదీ. 


> A దర్వీకరాహారః భుజంగభోజనః. దేవాధిపాహారః అమృతం తత్‌ హరతీతి 
దేవాధిపాహారహారిన్‌. దివౌకస్పతి రింద్రః, తేన LP దంభోళిః. ధారా కులిశధారా, 
తయా కిణాక త ఏవ ఆకల్పః ప్రసాధనం తస్య తథోక్త:. కల్పాంతవాతూలః 
(పళయసవముయచ క్రవాయుః. తేన తుల్యోదయో యస్య తత్‌. అనల్పవీరాయిత 
మధికశౌర్యం, (తేన) ఉద్యత్‌చమత్కారః. దైత్యేతి. దైత్యారేః భగవతః, జైత్రధ్వజారోహేణ 


43 గరుడదండకము 


నిర్దారితః నిశ్చితః ఉత్కర్ణో యస్య స తథోక్తః. సంకర్షణాత్మన్‌ సంకర్షణస్వరూప. ' 


మరుత్తంచకస్య ప్రాణాదిపవనపంచకస్య, అధీశ VASA. సత్యాదిమూర్తే సత్యసుష్టర్ధవిజయ 
“ తార్‌క విహగేశ్వర, తే నమః పున న్తే నమః నమ స్తే£స్తు తే నమః. 

3. అజహత్సపర్యాయ అజహత్‌పూజ్యాయ. చర్యాయేతి. పర్యాయేణ క్రమేణ 
నిర్యాతేన నిర్గతేన, పక్షానిలేనాస్పాలనం సంమర్దనం, తేనోద్వేలః వేలా మతిక్రాంతః, 
పాథోధిః సముద్ర తస్య వీచయ ఏవ చపేటా విస్త్రృతాంగుళిః పాణిః; తయా ఆహత; 
అగాధపాతాళ తస్య భాంకారేణ, భాంకార ఇతి శబ్దానుకారః. తేన ఘోషేణ క్రుద్దా- 
శ్చ తే నాగేంద్ర శ్చ, తేషాం పీడాయాం బాధాయాం, సృణీ భావేన అంకుశత్వేన. 
భాస్వన్నఖశ్రేణయే. భాస్వతీ ప్రకాశవూనా నఖగ్రేణీ నఖపంక్తిః యస్య తస్మై, 
చండతుండాయ ఉగగ్రవక్రాయ. నృత్య దితి. నృత్యద్భుజంగా వివ (భువౌ యస్య తస్మై 


దంష్టాయ. వడ్రిణే వజ్రాయుధసహితాయ, తుభ్యం నమ ఇతి పూర్వేణాన్వయః - 


అధ్యాత్మనిద్యా ఆత్మపరమాత్మజ్ఞానం, విధేయా అవశ్యమ్‌ అస్మాకం, విధేయా విధాతు 
యోగ్యా. భవద్దాస్య మాపాదయేథాః ప్రాపయేథాః. దయాం కురు. 


4. మను రితి. అనుగతేతి. అనుగతః అనుస్ఫత్వ తస్య పక్షిశబ్దవ గ్రే, స్ఫురత్తారక 
స్పురత్త్రణవు, చిత్రేతి. చిత్రభాను ప్రియా కృతస్వాహాంత ఇతి యావత్‌. తావకః త్వదీయో, 
మనుః మంత్రః పంచవరః న స్రాయతాం రక్షతు. (239. (త్రివర్గః ధర్మార్ధకామాః, 
అపవర్గః మోక్షః, తేషాం ప్రసూతిః కారణ మితి మనువిశేషణమ్‌. పరవ్యోమధామ! 
పరమపదనిలయ. బలేతి. బలద్వేషీ ఇంద్ర, తస్య దర్శేణ, జ్వలంతః యే వాలా శే 
వాలఖిల్యా ఇతి శ్రుతిప్రసిద్దా బుషయః. తేషాం ప్రతిజయా అపత్తీర్ణ. ఆత్రేయం కథ 
కాశ్యపయజ్లే సమాగతాన్‌ అంగుష్టమాత్ర ప్రమాణదేహాన్‌ వాలఖిల్యా నవేక్య మహేంద్ర 
జహాస. తే బుషయః తస్యేంద్రస్య దర్ప వువలోక్య కోపేన త్వదధికసతో 
మహేంద్రో౭_న్యః SAD భవిష్యతీతి జగదుః. మహేంద్రోజి_పి కాశ్యపాయ భీ 
శశంస. కాశ్యప స్తు అధికబలాత్‌ జనిష్యమాణః పక్షీంద్రో భవిష్యతీతి తస్యానుగ్రహ 
చకారేతి. అతో వాలఖిల్య ప్రతిజ్ఞావత్తీర్ణ స్సుష్టర్థః జగన్మూలకందే జగత్కారణే. మహానం 
నిరతిశయానందయుక్తే, ముకుందే భక్తిధేనుం భక్తిజననీ మితి యావత్‌. మహానం 
AR. ముధాకామహీనాం స్రక్‌చందనాదివిషయకామరహితాం పరాం తత్త్వబుద్ది 
దధీథాః నిధేహి. అహీనాంతక. అహీనాం ఫణీం[ద్రాణా మంతక నాశక, 


యొ 


= 


| 


uu 


సక కా. 
EE “న, 


ర్ట 


నా! 


| JAI యె 
(AN 


SA A AAA 


చీరాల వాస్తవ్యులైన 
శ్రీనుతి రావి కృష్ణుమారిగారు చేసిన 
ఆర్థిక సహాయముతో ము ద్రెంసబడిన ఈ వ్యాఖ్యాన గ్రంథము 
శ్రీ విల్లిపుత్తూరు శ్రీ రంగనాయకస్వామి సమేత శ్రీగోదాదేవి 
పాదపద్మములకు సమర్పితము. 


> «Mi 


palet KL Tse te 
Frntcover| NEA ఆం VOY | 


aj OO OO SS DS 
AT న యమం”. 


TOA 
a TKlamõermmal ===» | K Yam eemal 
pesed Oš Nabe | 7 


OO 


